Madras University Telugu Series No. 8 


VALLABH ABHYUDAYAMU 


BY 


KODANDARAMA KAVI 


EDITED BY 
K. RAMAKRISHNAIYA, MA. 
5. LAKSHMIPATHI SASTRY " 





UNIVERSITY OF MADRAS 
1940 


THE ANDHRA BOOK HOUSE, Price Rs. 1.8-0 + 
SULTAN BAZAR, HYDERABAD-DON, 


[దాసు విశ్వవిద్యాల యాం|ధ| గంథమాల..._ నెం. 8 


వల్ల భాభ్యు దయ ము 


భట్ట వినుమర్తి కోదండరామకవి 


విరచితము 


"స: సా దకులు 
కోరాడ రామకృష్ణయ్య ఎం. వ 
౬3 
(శ్రీపాద లత్మీపతిశా స్రీ. 
“తెలుంగు శాఖ 
(పాచ్య పరిశోధన సంస్థ 
మదాసు విశ్వవిద్యాలయము 


రావు బ్రదర్సు (రిజిస్టర్లు) నారీవలన, 
మ చాసు 
శక్తి గెస్‌ లిమికెడ్‌ ., (శాంతి (పెస్సున), ము|దితము. 
1940 వెలరు, 1-8-0 . 


INTRODUCTION 


“Vallabbabhyudaya ”, otherwise called  “ Srikakula- 
msahathmyam” by Kodandaramakavi of Bhatlapenumarti 
village in the Kistna District is a work in five 
asvasas, dealing with the greatness and importance of Srika- 
kula on the banks of the Kistna. 16 was the first capitial city of 
the Andhras and the seat. of their God “ Andhra Vallabha ” wor- 
shipped there by the Andhres and their kings from times 
immemorial down to the times of Krishna Devaraya—the poet 
Emperor of the Vijianagara Kingdom, 1018 this God Andhra 
Vallabha of Srikakula that making himself known to Krishna 
Dovaraya of Vijianagar in a dream as the Telugu Raya, 
addressed the emperor as Kannada Raya and encouraged him 
to write the story of*His (God’s) marriage with Goda Devi other- 
wise called Amuktamalyada, in the Telugu Language, sinte he 
considered this language to be thé best of al} vernaculars in the 
country. This work by Kodandaramakavi seems’ to be the 
only work in Telugu that attempted to record in జి ” literary form 
the old traditions connected with the advent of the Andhras in 
this country and the commemoration of their coming into power 
in these parts by deification of their first king Andhra Vishnu 
as the God Hari. The King Andhra Vallabha is said to have 
ruled from Srikakula his first capital after overcoming his foe 
the Daitya Nisumbha, probably a powerful leader of the aborigi- 
nal (Naga) tribes inhabiting this part of the Dandakaranya. 
“Round the simple story of the Andhra settlement in Dandaka- 
ranya and their rise into power under the leadership of Andhra 
Vishnu, there grew up a lot of mystery and legend almost chok- 
ing down the original historical truth. If from this overgrowth 
of centuries, we weed out the legendary matter we may 
get a glimpse of some facts connected with the early history of 

Andhras. 


This work has already been acquired by Colonel Macken- 
zie more than a century ago and included in his 0060022016 


9 


collections. Soon after it was noticed by Prof, W. W, 
Wilson in his descriptive catalogue of the Oriental Manuscripts 
of Colonel Mackenzie as No. 26, Srikakula Mahatmya, under 
the ‘head Puranic and legendary literature in’ Telugu. After 
giving a brief account of the legends connected with Srikakula 
and its greatness, Professor Wilson observes : “the form of 
Vishnu now worshipped at Srikakula is the Andhra Madhusu- 
dana, a ce'ebrated king of ancient Telingana or Andhra Raya, 
the king being identified with the deity Madhusudana.” Tt 
may be noted here that Andhra Kaumudi (a work on Telugu 
Grammar) refers to an old tradition that Hari having been born 
in the Kakula as the son of the king Suchandra (at the begin- 
ning of Kaliyuga) killed the demon Nisumbha and came to be 
worshipped by the world as “ Andhra Nadha.” Brahmanda 
Purana also, it is said, records the same tradition though in 2 
different manner while attempting to explaiq the significance of 
the name Trilingaesas applied to this country. According to this, 
Andhra Vishnu ruled over this,countey with a big forb around 
it with Srisaila, BhTmakalésa, and Mahendragiri as its three 
limits, at whoge gates Mahesa, the God Siva, kept watch with 
Trisula in his hand. This Andhra Vishnu fought with Nisum- 
bha a great Rakshasa for thirteen yugas and having killed him 
in the end, lived in that country on the banks of the Godavary 
along with the Sages being worshipped by the three worlds. 


A close study of this work of Kodandaramakavi seeins , 
to corroborate the tradition that it was the first king of 
the Andhras who established sovereignty and ruled over this 
part of the country some centuries before the Christian ఆజ 
that waslater deified and worshipped as the Andhra Vishnu, 
Andhra Nayaka or Andhra Vallabha. 


| After narrating a story attempting to Justify the name 
given to the place, viz., Srikakula, whose significance will be 
considered later, the poet adverts to the narration of an incident 
said to have happened a thousand years after Andhra Vishnu 
i began to be worshipped as a God at Srikaknula. At that time the 
emperor Sumati of the“ Hartt ” or“ Ahahpati” family, the ruler 


క్ర 


of the vast Indian empire and of world wide fame, started with 
& large army on 4 campaign of conquest, came to Andhradesa 
and with great pleasure paid a visit to Srikakula the seat of 
Vishnu. After being duly honoured by the sages then residing 
at the place, he was much pleased with them and wanted to do 
some good to therm in return as a token of his friendliness towards 
them, and askod them “ What can Ido for you in this forest 
land?” Tho sages showed him the Lord Vishnu and requested 
him to raise for the Lord ఇ temple with all the necessary 
gopuras and mandapas etc. and to make provision for the daily, 
monthly and anuual celebrations of the God, 80 that it may 
shine us an ornament of his kingdom. Having heard the 
royuost of tho sngos tho King Sumati paid his respects to the 
deity and 0201810006 that the God there, was the very Lord of 
his own faiily, and that tho Vishnu residing there was none 
else than the illustrious “ Andhrunadha” fhe first Lord of 
Andhrais. Tho sages worg vory, happy to learn such a thing 
from him and told him the old story how Brahma made tapas 
and made Kakuladhipa reside there. Then the ‘jng made his 
offering 60 tho Godl and callod himself అ Andhra Nayaka Dasa”, 
the soryant of the Andhra Nayaka. This is how, it seems that 
tho God Kéakuladhipn came to be kuown heneoforward ఇక్‌ 
“ Andhra Nadha”. Lhe king Suwati stayed thore for a tine 
to fulfil his proinise to the sagas, called for tho 0086 nrchitects, 
sculptors and othor workmon and got a grand tomplo built with 
all tho nccossiry accompaniinonts, and gardons laid. Thon 
when the suninor season camo ho was very sorry to find the 
river Subyaja (Kistni) getting dry, and water not boing avail- 
able for tho worship of the God, He got a big tank constructed 
but was not satisfied with the water as it was unfit to be used 
for the worship of the Lord. Thon the Lord hirnself came to 
the rescue of the king und sent his Chakra which broke the 
earth instantaneously and brought the water from Rasatala. 
That is how the tank got the name of “ Ohakra theertha”. 
After making all other provisions for the worship of the Lord 
he brought a number of families of Brahmins learned in Vaish- 
nava cult and got them settled there. Then having worshipped 


4 


the God the king Sumati is said to have returned with all his 
armies to his capital city * Visala Nagara’, in great pomp. 
The descendants of this King also worshipped the Lord on 
the bunks of the Kistna and thus prospered. 


Though itis not possible to identify the king Sumati of 
our story with any personage 50 far known to history, conside- 
rable significance has to be attached at least t0 some of the 
points connected with the king of this story. He is deseribed 
is ruling over the whole of Bharata Varsha and as belonging 
to Hantikula which may be read asthe Haritikula according to 
one M3, and ‘ahahpatikula ' solar family according to the other. 
He knows the Andhra country and was much interested in 
seeing it and visiting the God at Srikakals, whom he identified 
asthe God of his own family and called himself “ Andhra 
nayhki dasa.” Fuese points may be taken to indicate that this 
Sumat! was a king of the Andhra Bhritya dynasty and of the 
Hirit-kula branch, and was also the monarch of at least 2 large 
part of Bhirata Varsha, witd Visalanagera as his capital. ‘The 
secoud reading ahahpatikula does not seem to fit in, as the 
Andhrus are not known to have belonged to the solar family.. 


Among the early kings of the Andhra dynasty we do not 
hear ol any bsloaging to the Haritikula or Harita brinch. 
But an inscription found at Malavelli of the Shimoga District, , 
on a pillar in front of the Kaleswara temple makes mention of 2 
Satakarni who is said to be ఇ Hariti-patto,’ son of Hariti; and 
ut the sims time hs is called * Vinhu Kadda Chutu Kulanands” 
and he was ruling southern Kuntala with Vaijayanti (Banavasi) 
a3 his capital under the suzerainty of the Andhra monarchs, 
Thus we learn from the inscription that among the Satakarni 
or Andhra kings there were some who were sons of Hariti or 
who belong to Hariti family and our Sumati may be one of those 
of the Huriti family who were ruling as governors of the Malva 
country with Visalanagara as their capital since Ujjaini of Ma Iva 
- is otherwise known as Visalanagara. Whether the Sumati of 

our story bad his capital at ' Yisalanagara’ in Magadha or in 


ర్‌ 


Malva he must have lived sometime before the end of the 2nd 
century A.D:, t.e., before the fall of the Andhra Empire. 


When Sumati visited Sri-kakula it appears that it was 
not in a very flourishing condition. It was the seat of some 
sages and the god was without a temple. Though this was the 
first capital city of the Andhras where Andhra Vishnu the son 
of Suchandra~-according to the tradition recorded in the 
Andhra Kaumudi—-is said to have established his kingdom, it 
must have fallen into decay since the Dhanyakataka has come 

‘into’ prominence as a great Buddhist centre and alsoas the 

capital. We learn from the account given by Magesthenese 
that even by the 8rd century B.C. when Chandragupta Maurya 
was ruling over the empire, Andhras were very powerful and 
were said to be second‘in power to the emperor, and to have 
possessed 1,00,000 iafantry, 20,000 cavalry and 1,000 elephants, 
etc. So this Srikakula could not have been“the capital ofr such 
a powerful state about thé 3rd century B.C. We have there- 
fore to presume that the original capital of Srikakula of 
Andhra Vishnu had been washed* away by the tiver, and that 
the capital already transferred fo some other neighbouring 
glace, most probably to Dhanyakataka, which even by that 
time must have been in a very flourishing condition, since its 
neighbouring place Amaravati seems to have already become 
the seat of a magnificentt Buddhist Stupa, bearing sculptures 
and inscriptions in old Maurya character of about 200 years 
before the Christian era, 


# 
* The site of ihe ancient town (గ, lat, 20, 28 ౨. Long. 85,55) has been washed 
away by theriver. (Rea, Proc. Govt. of Madras, Publication No. 428, dated June 18, 
1892). (Foot note on p. 195 Early History of India by Vincent A. Smith). 





ts ose Gr! 

f+ The date of the early Andhra kings whose inacriptions are found at Amaravati 

through whose influence the outer rail is said to have been erected may bé fixed to 

about ths middle of the 2nd century A,D,.,.......The Btupa itself is much older as 25 

shown both by the sculptures and the inscriptions—especially one in the Maurya 

character recording the gift of a pillar by the General Munda Kuntala. Thig inscripe 

° tion (No. 4) was a fragment in letters-of the Mauryan type. his shows that though 

in the second century vast additions if not almost an entire reconstruction was effected, 

the great Uhaitya dates originally from perhaps 200 ౨.౦. (Burgess: Stupag of Amara 
yati and Jaggayya Peta).” 


ర్‌ 

It is perhaps foreseeing such a contingency as this that 
the Lord Vishnu, it is said, when requested by Brahma to stay 
there, told him that hes would stay there according to his 
request, for a thousand years, but, when with the advent of 
the Kali age, the Brahmins become corrupt and loose in their 
customs, he would go away to his original seat on the banks of 
the Ganges. 


In the second Aswasa in an answer toa question by 
the sages, Suta informs them that Vishnu became invisible at 
the end of the Kali age, along with his temple and Prakara, 
the compound wall and lived in a cavity of the earth, thus 
accepting a temporary residence in Nagaloka. He would thus 
stay in the cavity of the earth being worshipped there by 
Varuna and Naga chiefs till the advent of Kritayuga. When 
the Lord left the place of Kakula, the tank Ohakratheertha 
also becaue dry. Seeing this the river Kistna took Chakra- 
theertha into her bosom, | . 


This answer of Suta to sages clearly shows that the city of 
Kakula along with the temple, prakaras and the tank has fallen 
into the bed ofthe river Kistna, washed away by the innun- 
dations of the river. So naturally the God Andhra, Vallabha had 
to disappear and go bask శం his original seat at Ahichatrapura 
on the banks oi the Ganges. Whatever be the Original name 
of this place, there is & tradition that this city owed its name 
to a Buddhist brahmin controversy that was once held there 
in which Brahbmanism prevailed over Buddhism. A king by 
name Mihamati was on a visit to the place to worship Lord 
Srivallabha. In his presence there was held ఇ big controversy 
between the upholders of the rival faiths of Buddhism and 
Brahbmanism, The king placed a snake ina pot, and covered 
it up without their knowledge. Both the parties were asked to 
say what exactly it contained and that was made the test of the 
greatness of their rival faiths. The Buddhists answered that 
the pot contained nothing but a snake. But the Brahmins said 
that even if it should contain ఇ snake, it would turn into a 
white umbrella, When the king opened the cover of the pot 


7 


before them lo! there was a white umbrella in it. The king 
was much pleased and worshipped the Brahmins, the Buddhists 
having had to part from the country. From that time onwards 
tho seat of Srivallabha got the name of Ahichatrapura. 


Another story indicative of the predominance or the 
triumph of Brahminism 07062౫ సం ర and the proficiency of 
the Brahmins of those days in ‘ Abhicarika’ or magic cult, as 
inculeated in Atharva Veda, is also narrated. Tt is significant 
that it was about this time that the God Srivallabha wanted 
to go brok to Srikakula. Sudakshina, otherwise called Muk- 
kantiswara, who was born by, the grace of Snnkara was the 
king of Dharanivarana 248674 which is no other than ‘Dhara- 
nikotn’ on the banks of Kista. He was a devotee of Sankara 
and having pleased Him by tapas, obtained a pair of magic 
snulals. Wncouraged by Narida he wont to Ahbichatrapura to 
worship the Lord Srivallnbha. While he was bathing in the 
(110805 his sandals wero stolen away, but the Brahmins of 
Ahichatrapurn, by thoir magical powers gotshe sandals restorod 
to him, Boing pleased he invited theam to his country and 
offerod grants of land. Accordingly when there was 2 famine 
in North India six thousand frtnilios of Brahmins migrated to 
tho banks of Kistna, and wore provided with lands and agra- 
haras by the king Mukkantiswara. ‘These wore known after- 


wards as ‘ arvele ’ Brahmins, who formed into a sect of Telugu 
Brahmins by themselvos. ‘This Mukkantijanapati seems to be 
no othor than tha ‘ Trilochans pallava” who about the begin- 
ning of tho sixth century A.D. ruled over the Telugu country 
with ‘ Dharainikota’ as his capital, Some of the Agraharas 
granted by him were renewed by some later kings like Vikrama- 
ditya 1 of 660 A.D., and by Kotakéeta raja of the 12th century 
A.D. Palkuriki Somana in his Basavapurana mentions about 
the encounter of this Mukkanti with the Chola king Karrkala 
who is snid to have deprived him of his third eye. Thus this 
Mukkantiswara who was a staunch saivite, endeavoured to revive 
Brahmanie religion in this country by establishing exten- 
sivo Biehminie settlomonts and by rooting out Buddhist and , 
Jaina faiths from the country. 0 this manner he seems to have 


8 


paved the way for the return of the God Andhra Vallabha to 
Srikakula. 


But it is not until six or seven centuries later that the 
God chose to get himself reinstalled in his seat at Srikakula. 
The credit of having done this fell to the lot of one Anantapala, 
minister and commander-in-chief of Narasimbavarman son of 
Anangapala the king of Orissa, Narasimhavarman has sent 
Anantapala on a mission to conquer southern country and sub- 
due the kingdom of Kanchi. The latter started with a large 
army to the south and visited many holy places on the way. 
After visiting Srikurma, Simhacbhala, hs had his bath in the 
river Godavary, and after crossing it came to Srikakula on the 
banks ofthe Kistna. Here he met his parents who left him 
long ago in the Orissa country on their way to Kasi, while he 
was yet a child. He heard from them fhe greatness of the God 
of Srikakulr, and wanted to reinstall him in his place, but tbe 
idol zould not be found, He fashs and the God appears in a 
dream and informs him that He is the Lord of Ahichatrapura, 
that he desires fo reside in Kakula and that he would find him 
in a pit of the Karavellika plant in the backyard of the house of 
a Brahmin named Vamana Sarma in Sankarapura on the banks 
of the river Brahmakundin. The commander was much 162564 
sent his 220813 got the idol of the Lord and with great pomp 
and splendour had him reinstalled in the temple of Kakula 
according to the rites of Vikhanasa cult. Thus Andhra Vishnu 
came back and took his seat at Srikakula fulfilling his promise 
made to Brahma, 


From the tralition recorded in this work wg 
learn that the place ‘Srikakula’ derived its name from the 
incident of Brahma performing tapas on the banks of the river 
Kistna at the bidding of Vishnu himself. When he came to 
this place and saw the river Kistna flowing through the thick 
forest of Dandaka, it seems he was 50 much astonished at the 
beauty and grandeur of the place, that he assumed many forms 
toseeand enjoy the beauty of the scene. Gods from heaven 
paid జ visit to him there at the same time, and requested him 
to name the place as ‘Kdakula’, since he, the Brahma, became 


స్ట 


perturbed or assumed many a form at that place (Ka-+ akula). 
The derivation offered and the story in justification of that 
Sanskritic derivation of the word, seem to be clearly the result 
of later puranic or legendry development. For, the name of 
the place as referred to in some of the inscriptions of the 12th 
and 13th centuries and in ‘ Kridabhirama’ a kind of dramatic 
composition of the 15th century, appears as ‘ Kakolanu ’ (Kako- 
lani-tirunallu) which seems to indicate that the place got its 
name from a big tank nearby in that great forest of Dandaka: 
Kar-(kadu=Forest)+ Kolanu (=a tank)=Karkolanu 7Ka- 
kolanu. The Chakratirtha referred to in the story as having 
been brought into existence by the Chakra of God Vishnu, is 
perhaps a tank that has already been there, later sanctified by 
bsing connected with the story of Vishnu’s advent to that place. 
Kulam is the earlier Dravidian form of the Telugu word ‘Kolanu’ 
(cf. Tam.Kan. kulam=tank) and this form seems to have been 
preserved in the word ‘Kakulam” a form mtdre amenablethan 
the other to the Sanskrit *derivation offered. This, no doubt, 
may be considered as an apt illustration of the remark made by 
Kumarilabhatta, the Mimamsa Scholar of the 7th%century A.D. 
in his work ‘Tantravartika’, a8 to how foreign words—and 
indigenous Dravidian words also among them— are construed by 
Sanskrit scholars to be of Sanskritic origin, and plausible 
derivations from Sanskrit roots and words which fit in with 
their meanings are offered t0 them. Even the names of some of 
the rivers of the country like the Kistna (perhaps originally 
Mysoliyar—black-river, the Godavary (perhaps—goda—(y.) 
టెం (ZL ar=river), the Kaveri—(Kavu— red, 6ri=6ru 4 షష == ళల) 
etc. seem to have been considered as Sanskrit forms and later 
construed as such. Whether it was the big tank cons- 
tructed by the king Sumati or some other earlier one that has 
been washed away by the river, that gave the namé to the place, 
the inscriptional as well as the literary evidence regarding the 
form of the word, from 12th century onwards goes to show that 
.the place got its name from a great tank nearby. 


‘The tradition regarding the migrations ot the Lord = 
Andhra Vallabha from the original seat at Ahbichatrapura on 


10 


the banks of the Ganges to Kakula on the banks of the river 
Kistna, and back again, might perhaps indicate some remeni- 
sences of the migrations of the Andhras themselves who were his 
devotees. From the account givenin Aitareya Brahmana the 
Andhras appear to be a mixed tribe that migrated from the 
Gangetic plain to the South of the Vindhyas, having been 
ostracised from society by the more orthodox section of the 
Aryans. Having crossed the Vindhyas this adventurous tribe 
moved further South and formed settlements in the fertile 
valleys of the Godavary and Kistna, and later on having subdued 
some of the Naga rulers of the country, seem to have 
carved out a kingdom on the banks of the river Kistna, which 
in course of time extended its dominion and became 50 powerful 
as to establish an empire with Magadha as its capital. Ahi- 
chatrapura on the Ganges which £ccording 60 the tradi- 
tion recorded in this work is the original seat of Andhra 
Vishnu, 15 very néar Magadha. .Hence it may perhaps be said 
that the God preferred to 80) to hts original seat when his 
devotees came into power in that country. But the legend 
attributes hifgoing back to Ahichatrapura to the advent of 
Kaliyuga with all the evils attached to it according to the 
Puranic writers, which perhaps indicates the predominance of 
the rival faith of Buddhism in the Telugu country over the 
Brahmanic religion. During the period of the rule of Andhra 
Dynasty, Buddhism was really holding sway over the Telugu 
country,as 15 evidenced by the Buddhist Bramains discovered at 
Amaravati, Dharanikota and other places on the banks of 
Kistna and generally traced to that period. Later when Audhrar 
Vishnu who first established the kingdom came to be identified 
with God Vishnu, the votaries of the Brahbmanic religion seem 
to have interpreted the colapsing of the temple and the tank 
in the river bed as the God himself going away from Srikakula 
owing to the corruption that prevailed during the Buddhistic 

period. Then the narration of the story of Mukkantiswara—a, 

staunch Saivite king, who encouraged the Brahmanic faith in " 
thisland by making large grants of land to thousands of°Brah- 


min immigrants from the banks of the Ganges, seems to 


u 


౨76 the way for the return of the God of Ahichatrapura, from 
ihe banks of the Ganges to his old seat on the banks of the 
Kistna. ‘But it is not until after the lapse of some more centu- 
ries, (i.e, perhaps until Buddhism has been completely banished 
‘rom the country) that, as the story says, the God got himself 
sinstalled in his place at Srikakula, through the services of 
Anantapalnr the commander of the king of Kalinga. Thus though 
ihe kings of the Andhra Dynasty who ruled an empire, were 
్నeard of no more in the literature of the language of the coun- 
ry, at least their presiding deity, the Andhra Vishnu of Srikakula 
who later called himself Telugu Vallabha, has ever been in the 
uemory of Andhras and worshipped by later emperors, poets, and 
levotees. 


Tha author menfions in the colophon at the end of each 
Aswasa that this story of Srikakula Mahatmya forms part of 
he Uttarakhanda’ of Brahmandapurana. A small work in 
Janskrit recently discovered claims that itisa part of the 
Tarada Samhita of the Brahbmandapurana, But in the copies 
ఎ the Brahmandapurana available to us, this portion is not to 
8 found. The poet Kodandarama Kavi mentions in the intro- 
luctory portion of his work that Lord Sree Ranganadha came 
i0 him in the form of a Brahmin and gave him a copy of the 
work in Sanskrit which was in a disordered condition and 
‘equested him to put ib in proper order in Telugu. But this 
5 after all in a dream, and the Sanskrit work of that name now 
wvailable to us varies in many respects from the Telugu work of 
Zodandarima Kavi 


As in most of the Puranas the story 1s narrated by Suta 
0 tho congregation of the sages in Naimisaranyrd at the great 
lacrifice performed there. Narada was introduced, who in- 
ormed the sages that he was coming from Srikakula where he 
wont to witness the great festival of the Lord Andhra Vishnu, 
[he sages ask him to speak about the greatness of the place, 
ut he throws the burden on Suta and departs. The Sanskrit 
7603102 now available makes Narada narrate the story of Srika- 
ula Mabatmya and since there are more points of difference, 
han agrecmcnt between the two we can he sure that our poet 


క్‌. 


had not followed this version in Sanskrit when he composed. | 
work in Telugu. 


This work is written in a simple narrative style & 
though it contains.many Prabandha characteristics, elabore 
descriptions are generally avoided and lively interest is kept 
throughout the narration. The author himself says that 
has undertaken the work even without a proper study of S1 
dhanta Kaumudi. But that did not stand in his way, since . 
was proficient in his knowledge of lakshya and lakshana . 
the Telugu language in which he proposed to write his poem | 
the grace of Lord Andhra Vallabha. He belongs to Haritas 
gotra and is the son of Gopala Sachiva. As he himself, unli 
many other Telugu poets, refrained from giving any more par 
culars about his family and relationship *considering” it to be 
mere waste of breath, we know nothing more about them. E 
mentioned ‘Srimat Tirumala Tatacharya’ as his guru. B 
we are not sure that he is the same as the one coupled with tl 
name of Tenali Ramakrishna Kavi of the l{th century A.J 
There is no ofer clue to fix his date. 


Thus though Srikakulam and its presiding deity are | 
closely connected with the early history of the Andhras, they d 
not seem to have paid sufficient attention to them. The gre 
and invaluable monuments of their art and culture that lay in 
beded in the old Buddhistic stupas at Amaravati, Jaggayyapett 
Nagarjunakonda and other neighbouring places on the banks c 
Kistna were unearthed only very recently. In fact even Telug 
Literature contains very fewreferences to the Lord Andhra Vishn:’ 
of Srikakula. Anantamatya mentions in his Bhojarajeeya tha 
his father Mummadi Tikka was a devotee of Andhra Vallabha th. 
Lord of Srikakula. The next reference is that in ‘Kridabhiram a 
where one or two incidents cannected with the story of Andhr: 
YVallabha were referred t0, in connecfion with a reference to tht 
festival of the Lord. It is really the Emperor Krishnadeva. 
raya that revived after a long time the imperial greatness 0) 
Andhras and of their presiding deity of Srikakula. We find 
only two more Satakas in Telugu Literature connected with 


18 


this Lord of Andhras viz» Andhra nayaka sataka ’ by Kasula- 
pati Purushothama Kavi and Srihari Sataka by an unknown 
author, 


. This work has been edited with the help of two manus- 
cripts one available in the Government Oriental Manuscript 
Library of Madras, and another secured for me from the neigh- 
bourhood of Srikakula by Vidvan Bringaram Ayyamacharyulu 
Garu a native of Srikakulam. The latter has supplied many 
readings and portions lost in the other manuscript. My thanks 
are due to him for the help rendered in securing this manuscript. 


I hope that this work of Kodandarama Kavi will be a 
welcome addition to the Literature of the Andhras, Since it 
happens to bg the only work that records in a literary form some 
of the oldest traditions connected with these people and their 
God on the banks ‘of the river Kistna. 


University Buildings 
Madras. క్ని 
1—10—1940. 


పీ ఠి క 

(శ్రీనల్లభుని - విష్ణుని - అభ్యుదయము ఇందువ రి ంవ6 బడుట 
వేత (శ్రీవల్ల ఛభాభ్యు దయ మనియు సంగ్రహముగా వల్ల భాభ్యుదయ 
మనియు నీ (గంథమునకులబేరు. ఆంధధవిమ్టునకు ఆంధవల్ల భుం 
డనియు గవి వాజెను. దీనికి కాకుళ త్మేతమాహాత్ళు న్టిమను 
నామాంతరమును కవియీ 'జెలివీయున్నాండు. కాకుళశేత నాయ 
కునకుC గాకు శేశరుం డనియు ఆం| ధనాయకుండనియు ఆంధ 
వల్ల భుండనియు. "బేళ్లు గలవు, ఇది గద్య పద్యాత్శక చంపూ (పబం 
ధణు. ఇది. ళచించిన కఫీశ్వేరుడు భట్లపెనుము ర్తి కోదండ 
రామకవి. వీనిది హరితసగోతిము. ఈతండ్తు నల. సచివతనూ 
భవుడు (శ్రీను త్తిర్లుముల ఇాతాచార్యుల శిమ్యండు, నిమభ క్రి క గల 
వాడు. సచివ ప్యుతుందును తాతాచార్యులవారి శిష్య డును 
ననుటశే 'వైస్గ్థనమత మవలంబించిన నియోేగులశాఖవాండని 
యు? దోంచుచున్న ది. ఈ ఆశాసాంతే గద్యము లం దిట్లున్నిది ఇకా 

ల ఇది (శీను త్తిగమల తారేగురు గురుచరణాబ్ఞయుగ శ 'సమాక్ళియణ 
దురిత్శల తాల శ్ర వారితీసనో(గ్రసమ్మిత్ర భట్లెపినుము _ర్రికోలోద్భవ నోపాలసచివ 
కీనూభ్రవ విద్వజ్ఞనపినుతాభి గామ కోదండరాను (ప్రణీకంచై న (బ్రహ్మాండో త్తగ 
ఖండ ౧బున | శ్రీవల్ల భాభ్యుదయ ౬ బను 9 కుళ్గ చేరి మా హోత్మ్య్యంబునందు 1) 

కొన్సలు తమ [గంధములలో. దమ వంశాదిశమును వర్ణించు 
సందర్భమును బట్టి యా కవి కాలమును, కవి వంశవి శేషములను 
(గ్రహించుట సంప్రదాయ సిద్ధము. మన కవి తనవంశము "మొదలగు 
వానిని వర్ణి ౦పకుండుటయే కాక, “తనుబంధ సంబంభధాన్వయ పగం 
పరాభీ వర్గ నసీయుట వృథానులాపంిబని మనంబున నిళ్చ 
యిం వెను, = 

ఒనాెనీర్చిన విధంబు! (కృత్సి రచియింప నుద్యుక్తుండ నె, 
క. తొలిజన్మ సంప్రదాయము 

"లీలను మతర్మించిచూడ "నియ్యుయ్యనిరమోా 


ల్లి వేల్ల భాభ్యదయము 


తెలియవు ఇయకముందటరాః 
గల తత్తఠ్‌ సంప్రదాయ కథ యొర్యుదిరూ. 

వ. అని వితర్కించి చూడంబి9కృతి సస్మదీయి తనుబంధ 'సంబంధాస్థయ పర ౦పరాఖి నగ నీయుట 
వృథానులాపం బని మనంబున నిశ్చయించి యం౦ంచితంబగు భ* వద్దు కొనుభవంణబు 'సీయ నిఖిల 
కల్మపాపహారంబును .నతిపొవనంబు నగు నని తలంచి త న్మావాత్మీ ష్టం బభివరి పటి ౫ 

అని చెప్పినాండు ఈతండు గావించిన కవిస్తుతిలో వాల్ళీకిని భ్‌ కుల 
గ ణములోం జేర్చి తలంచెను. * ఆదిము వామలూరుతనయా[ణి 


నారదునిం బరాశరుకొ- -- - - సాత్యవకేయు, భీము, కాళిదాస, 
మాఘ, భారవి, దండి, సొమిల్ల మయూర -నోరుటను స రించి 
పాకృత సత్య-పీందు)ల,..... నుతించి సూరిజనులకొ జీవించి 


ఛావించెదన్‌ ” అని యనెనుగాని అంధశవులమ్లే నెత్తనేలేద, 
ఒక _ పద్యనున “ బువీవర్యుల * బురాతన “కవి సార్వఖభొ 
ముల బుథపకరంబుల సన్నుతించి *యాధునిక కపీందులం 
బొగడి” అని చెప్పుటచే నడుము నాంధోకవి స్తుతి జేసిన పద్యముండి 
యుండునా యని యొక యూహా పొడముట కగవకాశము గలదు 
గాబీ నామములు ప్ర) త్యేకము చెప్పక ము _తముమిందం గ సందుల 
నుతియించి యని చెప్పుటయు గొందణ సంప్రదాయమునం గలదు. 

-ఈతండు (శీమ త్తిరుముల తాతాచార్యుల శిష్యుం డగుట చేం 
బదునాజవ శతాబ్ది చివరభాగమున నున్న వాం డననచ్చును. కాని 
యితని గురువు పదునాజవ శతాబ్దిలో నున్న తాతాభాద్య లే 
యనుట కాధారము గనయిడు. 

(గంథాంతేమున గల యో క్రింది పద్యములో వ[కమ సంన 
త్సర కా _ర్తికపూర్చి మనాండు కవి [గంధము పూ _ర్రిచేసినట్టున్న ది. 
అందు వారాదులవేళ్లు లేక పోన్చటచేత 'నేవ్మికవు సంవత్పరమో 
నిర్ణయింప నవకాశము లేదు. 

య వి కమాఖ్యాబ్ద కా ర్రీకవిళద పద్‌ ఫూర్షమాసికి వల్ల భాభ్యుదయ మెల్లం, 
బూ _ర్జిగావించె భట్ల చెన్మర్శి వంళ రత్న మోభువి కోదండ రామ భుకోవి, 
ఈకవి యితర్య్రబంధక_ర్తలవలెనే ఇష్టజేవతాస్తుత్తి చేసెను: 
అందు మొట్టమొదట L) కాకుళ నాథుని స్తుతియించు 


కీశ్రిక క్రి 


నపుడు “లీ మతాాకుళనాథు మాధవ విరించిపా9ర్ధనాధీను 
సుతా ,మాశొపమ మేచకాంగు ...., జగద్వల్లభస్వామి౯ సద్దుణు 
నాశ” /యిం చెద నభీష్టపా) పికి న్నిష్టతో౯” అని వర్ణి ంచెను, ఇందు 
విషునిగా. గాకు శేశుని వర్ణి ంచుటయే కాక కథా సూఇ్యార్ష సూచన 
అ బ్యహ్మూపా, గర్ధనమున కథనుండనుట చేత బృవ్మాపార్థ 
నా |పకారము “కాకుళమున మహ విష్ణువు" నివసించెనన్న గాథను 
సూచించెను. రెండవ పద్యమున వేంకటాచల  నిశేతనుని 
నుతించెను. హయగ్రీవ స్తవము. శీధరలన్నీ _ వివ్వ'క్సేనస్థర 
ణము శఠకోపయగిభజనము నాథముని one ల రాము 
మి[్‌” ల సరణము నొ న"నర్చి యామున పరాంకుళ రామానుజార్యు 
లన్ను బ్రేమ నుడివ్‌ సర్వగురువుల నుతియించి పరమ దేశిక వరుల 
స్టన్‌ యావార్య వరులను నిత్య సూరులను మనమున సేవించి 
వార్నీ! నారద పరాశర సాత్యన'తేయ భీష్మ పిస్లాదారిబరీవ 
శుక నౌనన కుండ పజ చాల్భ్య వసిస్థు ఆకు (మొకోాను. ప్లది 
యంతయు మనకవి వైహ్లవమతాభీని -సేశమును జెళట్బును. 

ఈవి కుకివులను దస్కారులనుగా నీ కందిరీతిని వర్ణించెను, 
“ ధనికుల గేవావాటిక ల దొస్మ_ం డర్ధ మపనన్బ్హపంచు చా 
కున బుధఫుంగన (ప్రకృతి ఫు సా శస్దనిశేవ. సంఇతుల్‌" 
మునమున “నింగోయుం బడసి మలిన యా కు॥ విప్రతీగనూ 
సకల సస్పుభొ పక టిణం బయినకా భువి నాధరంతుఅీో 

ఈకవి సంసర్యాతాంధ ఛావలం గవితాలతతో ననునుగా 
నెనయిక గలుగునట్లు రచింపలాలవాంజీ. అయినను ఆతని'కాల 
మున ౫ ముడి మొదలగు వ్యాకరణ (గంధములు చదివి తేత్సం 
సా, -రముతో నాంధ్రకవిత్వము చెప్పుట విద్వత్క-వులలోం చాణూర 
మైయుండీ యుండును. ఈతే డట్టు సంస్కాత వ్యాకరణములలో 
మూల్మగంథమగు కౌముది మైనను చదువే చక్క.గాం గవిత్వము 
జెప్ప సమర్థుండయ్యెను, ఎంత సమజ్థుండై నను సవముకాలమువారు 
దానిని మెచ్చక కౌముదిమైనను జగువశే కవిత్వము చెప్పినా౭డని * 


వల్ల భాభ్యదయము 


యాశేవపించియుందురు. దాని పరిహారమునకును దనకవితా నెపుణ్య 
(పకోటనమునకును గాబోంలు గవి యీ రీతిగా. జెప్పీయుంజెను. 


గడ, కాముదియొననుం జదువకక రచియించె నటంచు జి _క్లముల్‌ 
1 కోములమేల ? శబ్ద చయగుంభన లతణ లత్యువై ఖరిక 
(చేమం దలిర్చంజేసెద గరిన్గబుధా(గ్రణులార ! వల్లభ 
స్వామి వర ప్రసాన ప్‌ళ్ళవం విది సత్య్బృతిగా దలంపుడిీ. 1) 


కౌముదియైనను జదువకే [గంథము రచియించె నని మో మనసు 
లలోం దేలికగాం జూడనేల. నేను చేయు శబచయరచన లత లక్షణ 
'వెఖరి ననుసరించియుండును అని కవి చెప్పుటవలన మన కవి 
సంసక్ళాత వ్యాకరణ పఠనాపేక్ష లేక యే ఆంధ్యగం0థ ములందలి 
లము లక్షణముల ననుసరించియు పక సంపాదించి యా 
(పబంధమూ రచియించె నని తెలియవచ్చుచున్నది. సంస్కృతే వ్యా 
కర ణావేక్ష లేకయే లక్యులక్షుణావిరుద్దమగు రచనవేయంగలుగుట చే 
మనక్టవి భాషా స్వాతంత, ఫ్టమును పోమీంచినాండు. ఇప్పటి 
వారిలోం గూడ గొందజు కౌముది మొదలగునవి పఠింపకయీ 
సతకాతులు రచింపలలవారు గలరు. ఆంధ్రభాపా[గంథ పల్‌' 
నమున నే లక లక్షణజ్ఞాన మలవజచుకొని సలత్న్షణ(గంథములు 
రచింపగోలుగుట భాషా భాగ్యమే కదా. 


ఈతని క విత్వమున నీతండుసంసర్భాతవ్యాకరణమునం గ "ముది 
మైనను జదువనకపోవుటచేం గలుగు లోపము లంతగాలేవు. కాని 
తతాాలమున వాడుకలోం[గల రూపములు, 'ేళిపదములు, వైరిస 
మాసములు నచ్చటచ్చటం (బయు క్రములై యున్నవి, వాని 
(పయోగమునకును గౌముదీ పఠనమునకు నంత సంబంధము లేదు, 
అవి వాడుకనుబట్టి కొందజు (పయోగించుట కలదు కొన్ని 
(గ్రంథములలో. బరిపష్యా-రక రలు దిద్ది వేయుట చేత. గొన్ని 
యదృశళ్యము లగుచున్నవి. కొన్నిదోవములు లేఖక కల్పితము 


1. కములు. జనుగానికి కూములు అని (ప్రయోగించి యుండెచేమోంకూములనేల ? 


వీశ్రక ఫ్‌ 
లును గలవు, వానిలోం గవికృతము లేవో లేఖకక్పతము లేవో 
(గ్రహించి వేర్పఆచుట పరిషరా _ర్రలచేతిలో నున్నది. 

వన్స్‌, ఇవ్వు-మొదలగు రూపములు - అవమ్ముతపడి, నారద 
తపసి, పూర్వాపరతరంబులు మొదలగు- వె రిసమాసములు, కె ౦కరి 
యము, (౩3౦కర్యమనుటకు) పది లెము (పదిలమనుటకు) మొదలగు 
రూపములు, * చదువకన్‌” అని వ్యతిరేక క్వార్గకయా పము (దుతాం 
తముగాం (బయోగించుట, చేయుచున్న త్యర్థము అను చోట (దుతము 
పైని అచ్చు పరమగునపుడు (ద్రుతేమునకు ద్విత్వము వచ్చుట, 


“ అనివారిత వా జనన వ్యధా_ర్తయై అను పట్టున- సిద్ధ సమాస స మధ్య 
పదముతో భిన్న పదమునకు అన్వయము మొదలగు కొన్ని వ్యాక 
రణ * విరోధములు అందుగలవు. 


ఈకవి అసికినియా, సర్జులు, విహాయితము  మొవలగు 
కొన్ని మాబుమూాలపదము లుపయోగించెను. అవి అకాల 
మున ఆ(పాంతమున వాడుకలో నున్నవని తోండెడిని. లేదా కవికి 
దొరకిన మూల [గంథమున నున్నవో !. 

మాల(0థుము. 

అశ్వాసాంత గద్యములందు “ కోదండరామ (పణీతంబయిన 
(బహ్మాండ పురాణో త్తర ఖండంబున శ్రీ వల్ల భాభ్యదయంబను 
కాకుళశ్నేత మాహాత్శు కంబునందు ” అని యుండుటనుబట్టి దీనికి 
మూలము |బహ్మాండ పురాణో త్తరఖండంబునం గల దని తలంప 
వలసియున్నది.”కాని యం దీకథ గానరాకున్నది. ఇది యిట్లుండ, 


మన కవికి “స్వష్నంబున నొక్క- దివ్యపురుషుడు సాయాత్క- 

రించి (పత్యతతాళిదళ సంపుటం బొసంగి యొకగాకృతి చమతరా 
తిగా రచియింపుమనిన నృగ్రావ్యాంబుగా నేమటీ యూరకుం డె”నంట, 
కొన్ని దినంబులు గడచిన పిమ్మట నొక్యనా? డపరరా(తంబున 

క్‌ స్వప్నా వేశంబున తాను ప్రాత కాలమున స్నానాద్యనుఖ్య నములు. 
గావించి కూర్చుండిన సమయంబున వి పరూపమున6' (బసన్ను.డై 


వల్ల ఛాభ్యదయము 


విష్ణువు “ అంధకావ్యరచనాసామర్థ్య్య కోదండరామాహప్రయా!” 
అని పీలిళి నిజకరంబునం దనదుపురాతన సంస్కృత (లీక కిన్హంబును 
నొసంగలగా నిది యెయ్యదియని కవి యడుగుటయును * (శ్రీకాకుళ 


శత మాహాత్శ వం విది. వ్యత్య స్త స్తంబై యున్న యది. యథా 
(కమంబుగా వానరించి సని _స్తరంబు గావింపు మని యుడిగిన( 
దదనంతరంబు. నీ వెవే రని డు నడిగినం దాను శ్రీరంగ పట్ట 

రంగనాథుండ నని తనయన్వయాభిధానంబులు కేటపడ నెటింగించిన 
భోజనానంతరంబున సకల సంభావణంబులకు ననుకూలంబు రమ్మని 
యాద్విజు నస్నుద్ద సాంబునకుం దోడ్కొ-నివచ్చి యొకఠావి(పు 
నితో నిస్థాలాప సంభఛాషణంబున నుండె నంత సూపొదన వాక 
పాక్‌ క! పరుండనై. యేయటయు మూధ్యాహిష్షక స్నాన మొన 
రించి ఫపూతాంశుక పరివృతుండ నగుచు దిగ్గన మేలాగాంచి ”. 


అనియు నుండుటచేత |శ్రీకాకుళత్నే త్ర మావాత్మ స్ట్రమును 
చెలుపు సంస్కృతే కాళషత్ర (గంథ మొకటి యాతనికి దొరకినట్లును 
ఆది వ్యత్య_స్తముగా నుండుటచేత యథ్యాక్రమముగా సరిచేసి సవి 
స్తరముగా రచించినట్టును స్పష్టమగుచున్నది. గ 


ఇచట సవి స్తరముగా రచియింపుమునెనుగాని తెనింగింపు 
మనలేదు గాని పరమేశ్వరుండు కోదండరామకవిని బిలిచినపుడు 
“ అంధ్రకావ్యరచనా సామర్థ్య ' యనుటచేత నాతండు అం(థ్‌కరిం 
చుట కానతిచ్చినట్లు కవి సూచించి యుండునని యూహింపం 
దగును. గద్యములలో నున్న “టవళ్ళుండ పురాణో త్తరఖండమున” 
అనుడానినిబట్టి యాతనికిలభించిన తాటియాకుల సంస్కృత (గంథము 
(ట్రవ్మూండ పురాణో త్తరఖండమునందలి శ్రీకాకుళ శే త్ర మాహా 
త్న వ్ర్‌మని యూహింపందగును (శ్రీరంగపట్టణ నివాసి కవి కచ్చు 
నప్పటికే యది వ్యత్య స్తముగా నున్నదనుటచేత అది ఖలమయిన 
దనియు (బహ్టుండ పురాణమునం గానవచ్చు స్థితిలో చేదనియు 
దో౭చెడిని. ప్రస్తుతము |పకటితమియున్న |బహ్మాండ రాపు 


కీ శ్రిక గ్గ 


ణమున (శ్రీకాకుళ మాహోత్మ్య్యకథ లభ్యము గాదయ్యును. ఈ 
(పబంధమునంగల యితివృ త్త మాతనికి లభించిన తాటియాకుల 
పుస్తకములో సంగవహాముగానున్నడి యని తలంపందగును. 
లేదా వ్యత్య _స్రముగా జిరకాలమునుండి దేశమున వ్యాపించియున్న 
స్థలమాహాత్మ శ్టిమును గూర్చిన గాథల నన్నిటిని [బోవుచేసి యీ 
తంజే యొక (పణాళిక నేర్చ్పజచికొని రచించియుండును. వైఖానస 
మత్మప్రాశ _స్త్యమును జూటుచు న్‌ స్థలమావాోత్శ మును వర్ణించు 
నొక సంస్కృత (గ్రంథము (బ్రహ్మాండ పురాణాంతరక్షతమగు నారద 
సంహితయను ఎచేరితోం గలదు. దానికిని దీనికిని విశేష 
వ్యత్యాసము కలదు, 
చరి(తాం శమ్లులు. అ 


ఇందలీ యితివృ త్తము శేవలము పురాణగాధయీకాగ 
పా)చీనకాలమందలి యాంధ్రబేశ సంభుస్థితులను బేశచర్మిత్రేమును 
రాజుల పరిన్నర్తనమును దెలుపుచు ముఖ్యముగా (బాచీనాంధ్ర 
రాజుల చర్మితమును సూచించుచున్నది. > 
ఒకప్పు జార్యాన_ర్హనమున గంగాతీరమున నే యుండి యనం 
తరము ఐతెజేయ (బాహ్మృణ నిడర్శనమును బట్టి వింధ్య దశ్లీణ 
పాంతమువారైన ట్లగపడుచున్న యాంధథులు కాలక్రమమున 
గంగాతీరమునుండి కృష్ణాతీరమునకు వచ్చి యచ్చటనుండు నాగ 
జాతినారిని జయించి రాజ్యస్థాపనము చేసికొని స్థీరపడినట్లు 
పురాణ చార్మితకుల యూవా. తొలుత నీరాజ్యమును స్థాపించిన 
వా జాంధవిమ్లు వనుటకు బురాణాదులనుండి (గహించఛచిన కొన్ని 
న్లాకములు సాధనములగుచున్న వి. 
“శ్రీ "కలభీనము కాళ మాహీందగిరి సంయుతన్‌, 
(ప్రాకారంతు మవాక్కృత్వా (తీణిద్వారాణిచాకరోత్‌. 
(త్రిలోచనో మహాసేసః (త్రిశూలం చ కళలే వవాక్‌ 
(త్రిలింగ రూపీ న్యవస త్ర దారేహ కో ర్యుతః 
ఆంధధ్రవిష్టు స్ఫుగయుతో దనుజీన నిళుంభునా 
యుధ్యా (తీయాదశయుగాకనా త్వా తం రామసోత్రమమ్‌ 


ఇప 


ఆవస త్త బుషిశ్‌ య్యతో నోదాచరీత కు 
తత్కాాల(ప్రళ్ళతి "క్షేత్రం (త్రిలింగ మితి విశ్రుతమ్‌ ” 
ఇది [బవోండపురాణములోనిది అని ఆంధ్రుల చరిత్రలో 
నుదాహరింపండినది. 
ణ్‌ ఆం(ధనాథో మహావిష్ణు ర్నిశంభుదను జాపహా 
ఫురాస్వాయంభువమునో కాలే కలియుగే నారి? 
కాకులే రాజవర్యస్య నుచందస్య లేనూభవః 
అభవ త్సర్వటేవై శ్చ వేస్పితో లోకపూజితః 7 


ఇది ఆం[ధకౌముదినుండి అంధుల చరిత్రలో నుడావాతము, 


చయివానివలన ఆంధవిమ్షువ్ము నిశుంభుని. జంపి కృష్టాతీర 
మున గాకుళమను పట్టణముగట్టి యంద్దు నివసీంచనని తెలియు 
చున్నది. *కృషస్లానది సమాసపమనునందలి యామురావతి మొదలగు 
(పదేశములందు బయలువడిన (ప్రాచీన బౌద్ధ శిల్పములలో బౌద్ధ 
మజ్ఞాభిమానులగు నాగరాజుల చ్చిత్రములుగూడ గానవచ్చుటవే 
నాగు లాబేశమునందలి యాదిను నివాసులని యూహింపందగి 
యున్నది. ఈనికుంభుని నొక నాగరాజుగాను ఆతనిని హింసించి 'డి 
మా|క్రమించుకొన్న ఆంధవిమవును ఆంధరాజుగాను చరి తక*రులు 
(గహింతురు. | 


మన (గంథమందు విష్ణునానతిని (బహ్మా గంగా తీరమునుండి 
కృష్ణాతీరమునకు వచ్చి దాని రామణీయకమును జూచి విస్సయము 
నొంది యొకరూపముతో. జూడం దనివితీరక బహుమహాపముల మ 
ధరించి యా (పదేశమంతయు దర్శించి చేవతలందటును తన్ను 
నుతింప నచట. దపముచేసి' తనకుం |బత్యక్షమయిన వినువుననుడ్ఞ 
పొంది కాకులమని దానికి బేరుపెట్టి యచ్చటనొక మహాపట్లణము 
నిర్మింపంజేసిభ్మదకోటి విమానమున నాసీనుండగు విషువును సైపీం 
చెను అనియున్న ది. దీనినిబట్టి, అంధులు గంగాతీరవున్నుండి క్‌ 
తీరమునకువచ్చి డా నిరామణీయకమునకు ఆశ్చర, స్ట మొందియచ స్థ 


కీ తిక 9 


వసతి గల్పించుకొని మహావై భవముతో. బట్టణమును గట్టికొని 
యుండిరనియు నూహంజేయవచ్చును. ఆయాంధరాజులలో మొట్ట 
ముదటం గృష్లా తీరమున బట్టణము గట్టినరాజు ఆం ధవిమ్షను. 
ఆతడు గట్టించిన (పాచినపట్టణము కృష్ణా(పవాహమునం గొట్టి 
కానిపోణా అప్పటికున్న యాంభరాజులు తేమ నివాసమును 
ధాన్య క టకమునకు మార్చియుంద్ర్లురు. ఆం[భధరాజులు పరిపాలించిన 
ప్రజేశములలో వారి జ్ఞాపకార్థము విగ్రహములు చేయించి 
స్థావించుట సంపదాయముగాం గనంబడుచున్న ది. ఆరీతిగ నాం 
చిన విగవాములే కొన్ని యిటీవల నానాఘాట్‌ గుహలలో గనం 
బడినవి. అవి ఆంధ శాతవాహన కుటుంబమునకు సంబంధించిన 
వ్మిగహము లగ్నుటయేగాక వాని యడుగున రాయసీముక సాత 
వావానుని పేరును వానికుటుంబమువారి పేళ్లును చెక్క-ంబడి 
యున్నవి. ఈ సం పదాయమునే ఛాసకవి(పతిమానాటకనుశరాడ 
(ధువపజుచుచున్నది+ ఏ వ్మిగహముననై నృ బేరులేకున్నను, ఆపేరు 
వభావలోనో ఏ సంశేశములతోనో యుండుట్లేత సరిగాం చెలి 
యక పోయినను అది వబేవతావి గహముగానో (గహీంప 
బడుట సవాజము. ఆంధవిమ్షన్ర తొలుత స్థాపించిన (శీకాకుళపట్ట 
ణము కృష్ణానది వెల్లువల నంతరించివోలగా నచ్చట స్ట్థాపీంపంబడి 
యుండిన యాం[ధనాయకుని విగ్రవామును పదిలము చేసికొని 
దానిని 'దేవతావి గవహాముగా నంచి కొందటు మునులు కాకుళవు 
దిబ్బపై నుండి కాకుళ తే తమును తీర్థయా (కా స్థానముగా? గావించి 
యుందురు. 

మజీకొంత కాలము జరిగివోలాం నప్పటి ఆంధుల ముఖ్య 
పట్టణమగు విశాలా నగరమునేలు సుముతియను నాం హీ 
పతి తన “పెద్దలవలన కృష్ణా తీరస్థమగు 'కాకుళపురపు వారలు విని 
యాం(ధ్రజేశము నభిమూనించిశొని చతురంగఖల పరివారాదులతో 
కృష్ణాతీరమునంగల శాకుళతేత్రమునకు వచ్చెను. అచటి మును 
లాతనికిం గందమూల ఫలాదులతో నాతిథ్యము గావించి యా 


10 


వల్ల భాభ్యదయ ము 


విగ్రవామును జూపి ఈదేవునికి ఆలయగోపు రాదులు కట్టింపు 
మని కోరిరి. సువుతి యా వ్మిగహమును జూచి విన్గయానంగము 
లతో ఇట్టనియెను. 


“ఈదేవుండు మదీయ సత్కు-లధనం బీయిందిరా ఛాముంజే 
దేదీవ్యంబగు నాగధనాధథు(డు, నేను ఆంధనాయక దాసుడను,” 
అని చెప్పుచు నావ్మిగహ మాంధనాయకుని దని 'వెల్లడించెను. అది 
మొదలు ఆదే్యని ఆంధనాధథుడు ఆంధవల్ల భుండు,. తెలుగు 
వల్వభుండు అను చేరితో నా మునులు కొలువంబొచ్చిరి. 


మొదట నాం(ధ విషుని విగవాము జేవతా వ గహూముగా 
కొందజు మునులు (గోహించిరి. ఆది యాం ధవిమ్లు విగ హమని 
స. (గ్రహించి ఆం(ధ్రవిమ్షువ్రను గూడ విషుస్వరూపముగా 
నెంచి యర్పనలు గావించుచు , సుమతిని. ఆలయగోఫుర పుర 
నిర్మాణాదులును అర్చనాదులకు గావలనిన వృ శ్రినిర్ణ యాదులును 
'జేయఠపలోరంగా సుమతి మవోవై భవముతో మవళోత్పవాదులు 
శాశ్వతముగ జరుగుటక్రుం గావలనిన యేర్పాటులు గావించి తన పర 
వారముతో విశాలానగరమునక్రుం. దిరిగిపోయెను. ఈ చరిత్రము 
పురాణపద్ధతిని ద్వితీయాశ్వాసమున ర-చింపంబడిినది, 

తొలుత నిచ్చట చేవాలయాదులను గట్టంచిన సుమతి వ ర్లన 
మున నాతండు “అవార్సతి' కులసంజాతు డని కలదు. ఈం ధరాజులు 
సూర్వవంశస్థులనుటక్రుం (బబల నిదర్శ నములు కనబడక పోవటమే 
నిది సంద్యముగా నున్నది, “కి (పతిలో “అవార్చతి' అను-వోట 
హాంతి అని కలదు, దీనినిబట్టి “హారితి' అని పఠించిననుపఠింపవచ్చును. 
అప్పుడు సుమతి “హరిత కులసంజాతుం డసవచ్చును. ప 
దేశమున నాంధ సామాజ్యమునకుం (జతినిధులుగ నున్న వారిలో 


శీ శక 1 


ఈ సువుతి రాజధాని విశాలానగరమని తెలుపండి 
యున్నది. మాళవదేశమునకు ముఖ్యపట్టణమగు నుజ్జయినికి విశాలా 
నగరమను నామమున్నట్లు స్నుఫసిద్ధము. ఈమాళవదేశ మూంధ 
రాజుల వశమందున్నట్లును, పశ్చిమచదేశ భాగమున నాంధ 
సా([మాజ్యప్రతినిధులుగ నున్నవారిలో “హారితి” కులనంజూతు 
లున్నట్లును నిదర్శనము లగపడుచుండుటచే నీ సుమతి రాజధాని 
యా విశాలానగరమే యని తలంపందగియున్న డి, 


గంగానదికి సమీపమున “వేశాలి యను చారిత్రిక (పసిద్ధి 
గల మజియొుక పట్టణము గలదు. ఇది మగధరాజ నంఛముతో 
సంజంధనముగల “లిచ్చవి' తెగచారికి రాజధానియెయుండెను. గంగా 
నదికి భూర్వూన ఇరువది 'మైళ్లి దూరమున నున్న యీ “వేశాలి” యను 
నదే సుమతిరాజధానిగా'జెప్పంబడిన విశాలానగర మైనవో గంగానదీ 
(సాంతమునందగి) యహిచ్చత్రపురమునుండి (శీళాకుళమునకు వచ్చి 
నట్టుగాం 'జెలుపలయుడిన ఆం(ధ్రవిమ్ణుబేవుని కథ సుమతి కాకుళమున 
నాదేనని తన కులధనముగా గు ర్రించెనన్న కథతో సమన్వయము 
కలదగును. ఆంధధ్రవిమ్ణువు గంగాతీరమునందలి యహిచ్చ(త్రపురము? 
నుండి కృష్ణాతీరమునకు వచ్చుటయును, వీదప కలియుగము సంభవిం 
చుటచే నిచటనుండనొల్లక తిరిగి యహిచ్చత్రపురమునకుం జని 
“ భువిసనాతనభర్శసంపూర్లమైన వీదప' దానె గుగిడివత్తు నని 
(బ్రహ్మతో జప కొనుట యు మొదలగు గాథ యాంధ్రులు త్తరబేశము 
నుండి వచ్చి దండకారణ్యామున కృష్ణానదీ ప్రాంతమున _నలకొనిన 
పిదప, మరల భారతసామాజ్యపాలకులై మగధకుంబోవుటనుగూర్చి 
గాన్సి లేదా బౌద్ధమత విజ్బంభణము చలన వై దికముతమునకు. గలి 
గిన యడ్డంకులను గూర్చిగాని సూచించు దున్నదనవచ్చును. 


గంగాతీరమునందున్న అహిచ్చ త్ర ఫురమునకును కృష్ణా 
తీరమందున్న (శీకాకుళమునకు రాక పోకొల సంబంధము తజచుగా 
నున్నట్లును, అచ్చటినుండి య నేక (వానా్హణకుటుంబములు వచ్చి 


శల 


వల్లభా ఖభ్యుదయము 


యాం(భ్రబేశమున నెలకొనిసట్లును, దీనిలోని కథలనలనం చెలియు 
చున్న ది. ముక్క-ంటీశ్వరుం డనురాజు (అతలోే (తిలోచన పల్ల వుడు) 
సృష్టాతీరమందున్న (“భరణివరణ నగరము”) ధరణికోట . రాజ 
ఛానిగా నాం[ధబేశము నేలుచుంజెను, ఈతండు 
గంగాయ్మాత్రకుం  బోయినపుడు  అహిచ్చత్రపురమున _ ్రీవల్ల 
భుని సేవించి (శావ్మాణుల కచేకదానములు గావించెను. ఒక 
నాడు గంగలో స్నానము చేయుచుండగా నాతని పాదుకలు 
మాయాన్ర లెవరో అపహరించిరి అవి శివుని మెప్పీంచి 
యాతడు పడసిన యోగపాదుకలు. అవి తొడుగుకొని 
నచో తాను తలంచిన చోటికి తృణమా[తముననే అనా 
ఈూసము7గా? దీనికొనిపోవును. అప్పు . డచ్చటై (బావ్మాణుల 
మంత పసౌవమున నాపాదుకల నతండు తిరిగి సంపాదించి యచ్చటి 
(బ్రావ్మాణులను అం ధదేశమునకు దయచేయుండనియు వారికి 
గృష్టారామవృత్తులను ఇచ్చెద ననియుంజెప్పెను. వారపుడు రాలేదా 
గాని తర్వాత గంగాతీరమున కామము వచ్చినపుడు ధరణికోటకు 
వచ్చినట్లును ముకళ-ంటీశ్వరుండు వారికి గృవహోరాము శే తాదులిచ్చి 
పోషించినట్లును గలదు. ఈ విషయము నితర (గంథములును శాన 
నములును ధు,వపజుచుచున్న వి. (తీలోచనపల్ల వుని ముక్కంటి 
కాడు వెట్టియని గూడ కొన్ని శాననములు వేర్కొనుచున్నవి. 
ఈలేడు కరికాల చోళ్ళువికి సమకాలికు(డై నట్లును, గంగా 
నదీ (పాంతమునుండి వచ్చిన యనేక (బావ్మాణకుటుం 
బముల కగవోరముల నిచ్చి కృష్ణాతీరీమున _ నిలివీనటును, 
కిళింగత్తుప్పురణి యను తమిళ (గ్రంథము వలనను, ర 
రిక్‌ సోమనాథుని పండితారాధ్య చర్మిత మొదలగు వాని 
వలనను దెలియవచ్చుచున్నది. ఈ ముకగాంటీశ్వరుడు గంగాలీరము 
నుండి వచ్చిన యేడునూజు (_్రాహ్మణకుటుంబముల క్యగహోరమ్ము. 
లిచ్చుటయేగాక్క గుంటూరు జిల్లాలోని, ఇనగల్లు, ఉప్పుటూరు, 
సంకుర్మా తిపాక మొదలగు (గొనుములను స _్పరులజేర మజియేడ్మగ 


పీశిక శ్ర 


హారములుగా నిచ్చునట్టును అవి నడువు విచ్చిన్నములుకాలా 
కోట వంలీయుండగు శేతరాజు ముక్కుంటీశ్వరుం డిచ్చిన య(గహారము 
లను మరల స్థిర పజచినట్లును పంజెండవ శతాబ్బమున నాతండు స్థానీం 
చిన ras (వయ. Vol. VI.928) చెప్పుచున్న ది. we 
కరికాలచోళునితో సమశాలికుడని తెలియుచున్నది, ఈతని 
కాలము క్రీ, శ. ఆజువ శతొబ్ది ప్రాంతమగును, 


ఇందలి మైతివ్యామును బట్టి ఆంధ విష్ణువు గంగాతీరమందలి 
దనుహీ చ్చత్రపు రమునుండి వచ్చినట్టగ పడుచుండుట చే నీయహిచ్చత్ర 
పురము కాకుళసురమువఖ నే ఆంధుల యధికారములోనే మొదట 
నుండైనని తలంపందగియున్నది. కాలము నశథువగా నడువలా 
పురములు దిబ్బలు, దిబ్బలు పురములనగుట కొ త్తగాదు. మన 
కాకుళసపురమును మజ్‌ కమాటు కృష్ణు వేస్తమ్ము కడుపునలోబె బెట్టు 
కొన్న ది.సువుతి కట్టించిన "జేవాలయాడు లేశాక పుమూరిణికూడ 
రూక నూసిఫోయినది. కాసి యిీక్షేత్రమావాత్మ్య్య మెట్టిదో కాని 
మరొక-మాజు నిజవుహీిమతో నది వెలసినది. 


కళింగదేశమున కటకచ్చురరాజును గజపతులలో నొక(డును 
అగు అనంగభీముండు అరణ్యమధ్యమున నొకబాలుని గాంచెను. 
ఆతడు చూచునప్పటికి అనంతుడు (ఆదిశేనువు) పడగ 
పప్పీ తన పడగకింద నాబాలుని గాపాడుచుంజెను. రాజు 
రాయగానే ఆతడు కాపాడునను భావముతో, గాయబోలు ఆఅ పా 
మదృశ్యమయ్యిను. అనంతునివేం బాలింపంబడిన వాడు గాన 
ఆభాలుని కంనతపాలుండను పేరు పెట్టి రా జాళిశున్ర శుభలతణ 
లశ్నీతుం డగుటవేత గొప్పువాండగు నని మెంచను. ఆతని 
వాదమున నొక తాటియారకు కట్టయుండంగా రొజా అందు 
(వాసియున్న దానిని పకించెను. అందు బాలుని తేలిదం దుల 
నానుములు, కులగో|తములు, కృష్ణా తీఠమునందలి కాకుళ 
శ్నేత (ప్రాంత మాతని నివాసమగుట, విడిచిపోవుటకుం గార 


14 


వల భాభ్యు దయ ము, 


ణము మున్నగు విషయములు గ ర. అవి యాతండు [గ్రహించి యా 
శిశువును దీసికొనిపోయి తన పు త్ర నితోపాటు విద్యాబుద్దులు 
చెప్పించి పెంచుచుండెను. ఆబాలుని ass వచ్చినపుడు 
ఆప, త్ర్రముమిాద (బాయంబడిన గోత్ర పవరలతో నుపనయనాడి 
సంస్కారములు జరిగించి యావృత్తాంత మాబాలునికిం చెలికి 
యాష్మత మూతని కిచ్చెను. అనంగభీము(డు వృద్ధుం డయినపుడు 

తన కుమారుడగు నృనింహునకు రాజ్య సద అనంతపాలుని 


దండపాలుని గావించెను. 


నృసింహుని రాజ్యమున ననంతపాలుండు ముం(తిగా: గూడ 
నుండెను. అప్పుడు కంచిపైకి డాడి వెడలి యచటి రాజలను 
జయించి విజయాంక వశవొాసనమొకటి యచ్చట ఫ్థావీంపవలయునను 
సంకల్పమే నృసింవారాజునకు. గలిగినది. ఆతండు దండపాలుని 
పీలిపించి శేన సంకల్పమును జెప్పి “నీకును నాకును శఛేదములేదు. 
నీను దండు వెడఏ కంచిలో విజయశాసనము స్టాపీ ంచిర మన నాతం 
డు రాజాజ్ఞ శిరసావహించి తగిన సేనతో దండు వెడలెను. మార్ష 
మధ్యమునంగల శీరములను సేవించుచు దానధర్శములు స. 
నతే(డు దండయ్మారత్ర చేయుచుండెను. ఆదండయ్మా( తలో కృష్ణా 
తీరమునందున్న శ్రీకాకుళ తే తమునకువచ్చి యచట దండువిడిసి 
పటశిబిరమున సుఖముగా గూర్చుండి కృష్ణాతీరమునందలి |శ్రీకా 
కుళ శ్నే|తప పరిస్థితులను చూడగా నవి తనకై శవమునం దనకాలికి 
గట్టంబడియున్న షృత్రములో [వాసియున్న విషయములకు సరిపడి 
యున్నట్లు తోంచి నాతల్లిదండులు సజీవులయి యున్న యెడల 
వాదిని దర్శింపలోల నని యాలోచించి జాని "కుపాయముగా 
తత్పాాంత (గామములందలి (వాహ్మణుల నందజను బిలిపించి 
దానసముయమున వారివారి కులగోత నామములను జెప్పీంచు 
చుండగా దన ప్మృత్రములలోనున్న కులగో[తములును నామమును” 
గల (బావ్యూణునిగనిపట్టి యాతండు తన తం డియనియెంచి 'యెల్ల రకు 
సెల విచ్చి పంపీ యా _భాహ్మాణునకుం దనయొద్దనున్న పృతమును 


వీఫీక [5 


జూపెను. ఆ ావ్మాణుం డాశ్చర్య సంతోషములతో దండనాథా! 
ఈప్మతము నీ కెట్లులభించినది? ఈప(తమును కాలికి(౫ట్టి నాపుతుని 
యరణ్యమున విడిచిపెట్టి పోతిని, అతం జెక్కడ నున్నాడో ఇల. 
విమ్ముని కోరగా అనంతపాలుం డాతయి తనతం[డియని నిశ్చయించు 
కొసి తన వృ'తొంతమును దెల్సెను. ఆ(బాహ్మణు(డు సంతసించి 
శీ ఘముగయోయి తనభార్యను చీలుచుకొని వచ్చెను. అనంతపాలుం 
డును అతని తల్లిదం(డులును (బసళ్సినంద "మొందిరి. 

ఆతండు పెద్దలవలన (శీకాకుళజ్నేత మౌాహోత్మ్యమును విని 
విస్ట్రయానంద పరిపూర్ణ హృదయుడై తన జనకులను దర్శించిన 
స్థలమ/పట చేత(గూడ నధికాభిమానమును ఫొంద్ర తత్స) దేశంబున 
దివ్య పతి వేయ్యట క్రై గృవా శ్నేతాదు లిచ్చి కొన్ని (ావ్మాణ 
కుటుంబముల్లను నిలివీ యచట. (బతిస్టింప భగవద్విగహమునై 
'వెదకుచుండంగా, న తటినీతటనుందు కంకరదివ్య భామను 
మన నొప్పుపురమున విప్రుండగువామనళర్మ యింటిలో కాకరపాదు 
(కింద ఆం[ధవల్ల భుని విగహమున్న దని జెలిసికాని-అద్ర తెప్పించి 
మువావై భవముతోం. బునః (ప్రతిష్థ గావించి పుర్యపాకారాల 
యాదులు కట్టించెను, 

ఈమిగవాము లభించిన వివయము తెలుపుట షు రాణ 
రతిని (శ్రీ వల్లభుంజే వానునరూపముతో వచ్చి యితర (బావా 
ణులతోపాటు పదివృత్తులు దచదానమున (బతి గహించిపోయి మరల 
రాక మాయమయినట్లును రొజు (బ్రాహ్మణ భోజనసమయమున 
నా వామనకూపుని గానక ఆతండు వచ్చువజకు భుజింప నని నిరశన 
(వతముతో నుండి కొంచెము న్నిదింపలా స్వప్నమున (శీ వల్లభుడు 
(సత్యతీమయి తాను వటుహావమునవచ్చి దానమును (గ్రహించుట 
తెలికీ వామనశర్శ యింటిలో కాకరపాద కింద నుంటి నని 
చెప్పీనట్టును (గంథమునం గూర్పంబడినది. 

దండపాలుండు మహ ని భవముతో సర్యోత్సవములు జరు 
గుటకుం దగిన యేర్చాట్లు గావించి రాజ కార్యనిర్వహణమున.ై 


వల్ల ఛాభ్యు దయము 


కంచికింబోయి యచటనున్న రాజులను నిర్జించి ఏజయాంక శాన 
నము సావీంచి మరల గటకపురమునకుం బోయెను. పం జెండవ 
శశాబ్దిని కలింగ దేశపు రాజగు నృసింహుడు దశ్నీ దేశము. 
దండుబంపుట చరిత్ర న నయియున్నది, వింధ్య ప్రాంతము: 
నున్న కళింగరాజులలో అనంగభీముండు కీ. శ, 1145 (సాంతేము 
వజకు పాలించెను, ఆతని కుమారుడు 1145 మొ. 1164 వజకు 
పాలించెనని శాసనములు తెలుపుచున్నవి. కంచిలోనున్న శొనః 
ములలో నరసింహునిశేర ఆతని దండనాథు (డు న ఫించిన విజయా 
శాసనమును ఉండనోపును. 


ఇట్టి చరి తొంశములను మనపూర్వులు భవివ్య[జా ణి 
పోసము లను వేర. బురాణములలోలగొన్ని మార్చులతోం జేన్చుః, 
సం|పదాయసిద్ధము. అ తర్యాతం చేర్చంబడినవియస గుమ వా 
చున్నవి. అశ్లే మనవారు పయి చర్మితాంశములను పరంపరగా 
వినికిడళో నున్న వానిని కొన్ని మాహాత్మ్యములతోం గలిపి క్రొన్ని 
యాధ్యాయములు రచించి అది (బ్రహ్మాండ పురా ణాంతర్షత మని చెప్పీ 
దానికి. (చామాణ్యము గల్పించియుందురు. అభాగముగూడ 
శిధిలమయి పోవం గొన్ని భేదములతో  మరికొందటజు ఫొన్న్న 
భాగములు రచించియుందురు. 

ఈ [ప్రబంధము (శ్రీకాకుళ తత మాహా _త్యేమును జెలు 
పుచు ఆంధ్రవల్ల భబేవుని మాహాత్మ ౪ ముతోపాటు ఆంధ 
జాతి (పాచీనచరి త్రకు సంబంధించిన గాధలను గొన్నిటిని వ రించుః?, 
దగుటచే నీవాజ్బయమున నొక ఏశేషలక్షణము గలదగుచున్న ది. 
(పాచీనాంధుల చరి తను గూర్చి తెలీసికొను టకు? దగన సాధనము 
లాంధభావలో లేవనియీ చెప్పవచ్చును. (పాచీనాం ధరాజుల 
శాసనములన్ని యు (పాకృతములోశచే రచింపంబడియున్నవి. తగగ 
వాతికాలపు శాసనములుగాని (గంథధములుగాని త్రొలిరాజులను 
గూర్చిన గాథలను చెలుపునవికాను. ఆం[భుల కులడె వశం బన 
దగిన (క్రీకాకుళాం ధనాథుని (పశంసయు నాం ఫట... క 

ర యమున 


వీ కిక 17 


శెండుమూడు సందర్భములందుమా।తము కన౭బడుచున్న ది. చిర 
కాలము విసృత (పాయమైయున్న యాంధనాథుని (ప్రశస్తి 
యిటీవల మరల విజయనగరాంథసా[మాజ్యాధీశ్వరునిచే గీర్రింపం 
బడుటచే నాంధధలోకమున బునరుబ్జీవింపం 'జేయయిడినక్తైనది. 


కృష్ణ చేవరాయలకుం బూర్వముగూడ నీశ్నేతమునుగూర్చి యించుక 
(పశంసలేక పో లేదు. అచ్చటి శాసనములలో “శకాకతిగణపతి 
దేవు మహారాజు (పథాని గజసాహిణి (శ్ర్రీకాకొలని వల్లభున్కి” 
దానము చేసినట్లూక శాసనము కలదు. అనంతామాత్యుడు భోజ 
రాజీయమున తనతండి ముమ్మడి తిక్క-విభుండు, 


“నెమ్మి ప్రత్యక పరమపదంబనంగ, 
నొప్పు (స్ర్రీకాకుళంబున కొడయండైన 
యం(భవల్లభ వారిసేవ నలరుచుండుో 


నని చెప్పీయున్నా (డు. ఈతండాయూరివాంటే కావచ్చును, వల్లభ 
“రాయని [కీడాభిరామమున (1 (శ్రీగాకుళాంధజేవుని తీరునాళ్లను 
గూర్చిన (ప్రశంసకలదు. అందివల భాభ్యుదయమున ఆంధవిష్ణున్ర 
కాకరపాదులలో చదాగియుండుటనుగూర్చి తెలుపబడిన పురాణ 
గాధయొకటి మ్మాతమే యిట్లు సూ-చింపయిడినది. 

౪ కారజేల్లనుకల్లి కాకొల్బవల్లి 

కడుపునిండారగించిన కొడుకు గొట్టి 


జారచోరమహా ధూర్త చక్రవర్తి 
జేవవేళ్యా భుజంగుండు తెలుంగుభ ర్త. 


దీనికీ సంబంధించినదే మజీయొక విషయమిందు. చెప్పండి 
నదిగాని యది మన నల్ల భాభ్యుదయములో లేదు. 


“పపిండికోోర -వేండి పాలారగించీనం 
బుల్ల సిలిన యధరపల్లవమున 

బ్మిపకన్య చనవు జెలయించుచు న్నా డం 
నిశ్వమునళుం గాక శేళ్వరుండు 5? 


18 


వల్ల ఛా:భ్య ద యము 


౪.ఈరసనొత్తుబేదములు ప్రీవపహీయించుం బురాణ జూలముల్‌ 
సౌరభహీనమా నుపనినత్తులు 'వెంబడం నాగమావళుల్‌ 

గారవ ముల్ల సీల్ల సరి కాకుళ నాథుండు నాగదేవ భ 

ట్టారకు నింట. బుట్రి ప్రకట ౦బగు చేడుక చారగింపయకా ౫ 


వల్ల భాభ్యుదయమున నీదెవుండు - వామదేవశర్శ యింట 
కాకరపాదులో నివసించినట్టున్న ది. 


ఇటీవల కాసులపాటి పురుషోత్తమకవి * చితచ్చిత |పభావ 
కారుణ్యభావు హతవిమతజీవ | స్రీకాకుళాం|ధదేవి” అను మకుట 
ముతో “అఆం(ధనాయకశతము నొకడానినిరచించినాండు. ఈతని రచ 
నలో (బల్యేకముగానాంధనాయకునిగూర్చినగాధలలోనొక్క_ చాని 
(పశంసయే గానవచ్చుచున్న ది. తకికనవన్ని యు “సామాన్యముగా 
విమ్షుపరమైన విషయములే. ఆంధ్రవిమ్షువు తన యర్చకునిమాట 
దబ్బరగాకుండ చాను శిరమున వెల్మటుకలు ధరించినగాధను*వై ఖాన 
స్టోక్షికి వంచనరాకుండ నెలులుచూవీనమాటనిజ మయేని”అనినించా 
గర్భముగ నాబేవుని సుతించుటమూలమున సూచించియున్నాండు. 
లది స్థలమాహాత్స్యకథలలోను బ్రహ్మాండ పురాణాంతర్లతంబని 
చెప్పయిడుచున్న సంసకాత [శీకాకుళ మ్మేతమాహాత్మ ఖ్రమునను గాన 
వచ్చుచున్నది. కాని కోదండరామకవికృత (పబంభమున నిదిలేదు, 
సుమతియను నాంధ చ్మకవ ర్తి 'రాణులీద్దజు నిత్యముపంపు పూల 
మాలికలను వేశ్యాలోలుండగు వై ఖానసుండు తన 'వేళ్యకిచ్చి మటు 
నాండుదానింద్‌న్సి రాణులకంపుచుండనొాకనాండందు ౫ ంథతె లసంచా 
నితంబగు శేశముండుటను జూచి రాణులు కోవీంచి చె ఖాననుని చిలి 
వీంచి యడుగలా నాతండుబేన్సనకుం గేశములుగ లవనియు వారియం 
దనుగవాముచే నాశకేశమును (బసాదముగాం బం పెననియుం జెప్పు 
ఏయు, నొరాజువుటు నాదు కశములనుబరీకీ ంపవాచ్చె దనని చెప్పలా, 
i నాం hala మటునాడు దేవుడుశిఠసున- 
క ) దానిని వారు స్ప ఎ్రశిరిచిచూచి 
చ ఖౌనసుని గ రవించినట్ల'ను, మజ్‌శొంతకాలనున శ్రా 'దేవుండా 


కాకళ 


పీఠిక 19 


శేశముల నుపసంవారించి కొనినట్లునుగూడ సంస్కృతమావాత్స్య 
(గ్‌ ంథమునందలిగాథ తెలుపుచున్నది. 


(శ్రీకాకుళ (స్తీహరిశతకమను మటీయొక (గంథమునంగూడ 
స్‌ గాథ యిట్లు తడవం బడినది. 
“ ఇతండా కాకుళ వల్లభుండ నెడి వాండీతం(డ్రియే నొ 'సమా 
(శ్రితదోపాపనయార్థ మె సిగధరింబే తండి యాయప్పడా 
పతీతుల్‌ 'పావనులాయసుంబు సుకృత్యప్రాయంబు గా6 జేయు స 
ద్వరతు డాహా యని నిన్నపల్బుు_దురు గాదా. కాకుళ శ్రీవారీ” 
(శ్రునారిశతికము) 
ఇట్టచ్చటచ్చట కాకు శేశఏరుని గూర్చిన (పశంస యించుక 
గానవచ్చినన్ను అస్థల నూహాత్మ్య ్యమునుగార్చిన గాధలను ఆచబేవుని 
పూర్వ చ చరిత్రమును (పబంధహాపమున వెలయించిన వాండీ కోదంక 
రామకవి యొక్క-౯జే, - 


పదనిర్యచనము 


కాకుళతేత్రము 'కాకుళేక్షరుండు అను సదములలోని 
శాకుళ పదమునకు “కాకుల” అను రూపాంతరము [గహించి 
క=|బహ్మృచేత, ఆకుల= న్యా _ప్లమినది, (బ్రహ్ముయీ మేత రామణీయ 
కమునుజూచి శన్వితీఅక బహురాపములనండి యచ్చట నిలిచి 
శట్టును కావుననే డాని స్‌ చేరుగలిగినట్లును కథ తెలుపుచున్నది. 

గంగాతీరమునం దసముచేయు (బహ్ఫాకు విష్ణువు (పత్యత. 
నుయి “ఇచ్చటను జాల దపంబొనరించితింకం గృషస్హాతటిని తటం 
బున( (దిశాంత 'సమాహిత బుద్ధిచేం దపం, చాతతించేయు నీ ఘముగ 
నయ్యెడ శే నరుబెంతు-బు ల్తకా 1”, అని యిచ్చిన యానతి. పకా 
రము (బ్రహ్మ కృష్లాతీరము నకం చే నడువు నొక్క-చో, 


4 అనుపమ కాననాంతరనుహానది రమ్యతరంగడోలి కా 


“ శనదురురాజహంసము ఖగ(ప్రక రాకులతీరభూరునాం, 


బనువుభలగాంచి చోద్యముగ నష్టజుండాత్మను దన్వి తీరకక, 


మతే, "వెక్కురూపమ్ములై కనుంగొని (హపేనవిహ్వాలుండైనయాా, 
పకకి డాల్‌ దొరబిడ్డండు ఫ్‌ 4 
మేదిని నొక్కలడైయట నిల్సినకా క్ష్‌ 
“ఊఉ. ఎంకట hres చతు రాన్యునిపొలికి సర్వదేవతా 
సంతత కేయపదెంచి బహు సంన్లుతు లొప్ప ననున సు అడ్‌ నీ 
seeps నతిరమ్యుత నచ్చట రౌోజనదగయం 
బంతట నిల్నియుక భవదుపా సీకి, న్యాశ్రయ మోస్థలం బిలన్‌ . 
“4, ఆకుల మెనయట్టి భవదాకృతి కామిత భ(దదాయి (శ్రీ 
కాకులనానుధేయ మనఘుంబుగం జేయు నుటంచు చేలు ప్ర్రల్‌ 
బోకలుాడి వేండిన వచో విభవంబు లను (గ్రహీంచె చా 
లోకపితామసుం డమర లోకవిలోకన మాశ్లరింప్రుచున్‌ స్ట 


* లోక 0బునం (బ్రఖ్యాతం బగు పుణ్య త్నేత్రంబుగా ననుగహీంచి నె "నె బా 
కల నిశానరీబునల గాకులాఖిధానం బొనరించె ౫. 
మణ్యు కాకుళ క్షేత్రమున వీమ్ణువు (బైహ్మృకు6 (బత్యషకమైన 
తక బహు యతని కిట్లనియె. 
“es. ఇప్పుడు నిన్ను లహార్చి యిట యే నొకయం దస మాచరిండ నీ 
చొప్పు? సర్వచేవతలు నూళిలం రాం జని నిల్చి నట్టి యో 
దెప్నరపుక నివాసము విధిప్రక రాకులమయ్యె¢ సా 
దప్పక కాకులాహ్వయ మొనర్చితి బేవ యన్నుగహీంపచే 7. 
అనియు నుండుటం జేన్సి (బపహ్మూగూడందనివినొందక బహుఘా 
పముల ధరించి-వీశ్సీంచిన (ప్రదేశము అను ' భావము గనంపడు 
చున్నది. . 
ఈపేరు కథానుసారముగం గల్చింపయిడినదిగాని మొట్ట 
'మొదటిపేరు గాదనియు దీనికి మూలకూష పము 'వేటుగా లే. 
ననియు. దొంయచున్నది. అది పశీరిలింపం దగును. 


ఈ వేతమందును ఇతరస్థలమందును గల శాస సనములలో_ 
“ కాకొలని (లీవల్లభుండు అనియన్నది.. పండెండు పదు 
మూత శతాబ్దులలోని శాసనములలో కాకొలని అనియు 


ఫీశ్రక 7 91 


పడియెనవ _శతాబ్దశాసనములలో శాకుళము _ అనియు. 
గనంబడుచున్న వి. కీ) జాభిరామమున “శకాకాౌల్ని ” అని 
యున్నది. ఇందు కౌర్కు కొలను అను రెండు పదములున్నవి. 
ఇందలి “కా' అనునది _శకారుశబ్దముయొక్క- యవశిష్ట 
భాగము కావచ్చును. కార్‌కొలను అను దానిలో శేఫ 
మువ్చార ణఆవశమున లోపింపలా సిద్ధించినది కాకొలను అను 
రూపము. కారు అనంగా అడవి. అడవిలోనున్న కొలను అని 
ఛావము, ఇప్‌ మహారణ్య మధ్యమున నున్నదనియు ఇందు పెద్ద 
సరసు (అదే చక తీర్ధము) గలదనియు ఈ కథలోనే యున్నది. 
కారుకొలనుు కార్‌ కొలను కాకొలను అని రూపావతారము. 
కొలను అను పదమునకు కొళ, కొళమ్‌, కుళ),  కుళమ్‌ కుల, 
కులమ్‌ అనూరూపములు కర్నాట తమిళ షన oa 
గలవు, తత్త తృద్దేశీయుల్లు వాడునపుడును కాకొళ, కాకుళ అను 
ఈూపము HM యుండును. అప సంసాతపదముతో 6 గలు 
పలా కాకుళాధీశ్వర, శాకుశేశ్వర, కాకుళశేకోమొదలగునవి 
సిద్ధించియుండును. కావుననే పదునేనవ శతాబ్దమునందలి కృష్ణ బేవ 
రాయని శాసనమునను భోజ రాజీయమునను కాకుళ అనురూపము 
గనయిడుచున్న డి. ఇదియంతయు నాలోడనముచేయలా శాసనము 
లనుబట్ట పం జెండవ శాతాబ్లి పాంతమునను, కీడాభిరామమును 
బట్టి పదునాబ్లవ శతాబ్దము పాంతేమునను * కాకొలను ” అను 
రూపమును పదునేనవ శతాబ్ది పాంతమునకు * కాకుళ ” కాకొళ, 
కాకుల అనురూపములును వాడుకలోనికి వచ్చినట్టును కనలయడు 
చున్నది. పండ్వేండన శ తాద్దీకింబూర్వ మం దుండుశాెసనములలో 
లభ్యమయిన వానిలో దీనిపయోగము గనయిడ లేదు. 


దీని(ప్రతులు 


వల టా. పతి యొకటి మదాసు దొరతనము 
బారి పాచ్యలి ఖత పు స్తకభాంజశాగారము - ౬. No. 406. 


వల్లభఛభాభ్య్గు దయ ము 


సంఖ్యతోలలదు. ఇది భట్లపెనుమ ర్తి ఆాండవకృష్ణయ్య 
గారి పృతి ననుసరించి, వా/యంబడినదని చివరలలదు. దీనికి “కి 
(పతియని గుర్తించితిమి. వేజొక పిత యిటీవల (శ్రీకాకుళ పాంత 
మునుండి సంపాదింపబడినది. దానికి “చి [పతియని సంశేతము. 
ఇందు “కి (పతిలో లేని కొంతభాగము లభించినది. తృతీయా 
శ్యాసమున 49 మొదలు 95 పద్యము వజకుగల భాగము “చి 
(పతిలోనుండి గహింపంయబడినది. ఇంక న నేకపాళముల విషయమున 
గూడ నిదియెంతయు నుపకరించినది. దీనిని సంస్ఫాతే గంథముతో+ 
గూడ సంపాదించియిచ్చిన మైలవరం స్కూలు తెలుగుపండితు 
లగు శ్రీ) విద్వాన్‌, శృంగారం అయ్యమాచార్యులవారి శెంతయు 
కృతజ్ఞులము. 6 _ 
(శ పొద లస్మీపతి శాస్త్ర. 





వల్లభాభ్యుదయము 
చథమాత్వాసము 


క నటల లలాలాలుడులోాంకానదనలల్‌ 


చి (పార్థ నాదీను సు 


క ye అ 3 stand నతబ్బంి 


దారు౯ సుహ్హాశ్వు ని 
త్యామద్ద్యారిపచి తాబ్బపద్ద పయు సరో 
జాతి జగద్వలభ 
స్వామిక సభ్ధుణు నా(శ్రయించెద నభీ4 
ఫృ(ప్రాప్తీకి న్నిష్టతోన్‌. 


4. (శ్రీకరణుండు నూరిజన 9 సేవితపాదసరోజుండుకా సుప 


% 


ఉం 


"Sa 


చేశ మణి పాభానిభశ 3 కీరుం డనంతనుభాంతరంగుండు౯ 

శేశవబేనుడు౯ా గరుడ 4 శేతనుం డూర్చితశక్తుండు౯ా వృాసీ. 

శీళుండు వేంకటాచల ని * శేతనుం డెప్పుడు మమ్ము (బోచుతన్‌ . 2 
ఏ ససుయా హాలుని: గ 3 షూరకరోపనుబేహుని౯ సుఖా 

సీనుని "వేద వేద్యు. ధుల 1 సీదళదామవిభూవు మంజువార్‌ 

గ్యానసాకాయిక ౦బులC (డి $ కాలము బూజ లొనర్చి నెమ్మది౯ 
ఛ్యానముసేసి కొల్చెద హా + యాననమూ ర్తి నభీష్టసిద్ధికిన్‌ కి 


న (శ్రీధరుంగాల్చి ల$, కదే దవిం గొనియాడి 


మొదల వివషక్సేను $ మదిం దలంచి 
శథకోపసంయమి 4 సరవితో భజియించి 
నాథమానులం గూర్చి $ నతియొనర్చి 


కా ఉమాఖ్యోపమ!? 2. క. మాభొ. చ మందా, శీ. క, చ. “పచితాపదద్వయు?” 


వ * భీహ్లై వాపి” ర్‌, కం న “ వాజ్యానస ౫ 


2 వల్ల ఛాభ్యుదయము 


పుండరికాత్సులం 4 బొగడి నెమ్మది రామ 
మి[ళుల నవలీల 3 నాశ్రయించి 

యామునాహ్వాయునిం 1బరాంకుశు సేవించి 
రామానుజార్యులం 3 (బ్రేమ నుడివి 

సర్వగురువుల నుతియించి * సౌమ్యా మలరం 

బరమ చేశికవరుల సుపర్యచేసి 

యస్మదాణార్య వర్యుల 3 నాత్మ నిలిపి 

నిత్యసూరుల సేవించి $ నేర్చుతోడ. 


ఉ. ఆదిము వామలూరుతన + గణి నారదునిం బరాశరు౯ 
చవేదమయుకా జగచ్చయ ప $ వితుని సాత్యబ లేయు భీమం eu 
పోదని నంబక్‌వుని శు 3 కార్జున సౌనక పుండకికులేన్‌ 
మోదవిశిష్టు దాల్బ్యముని + ముఖ్యు వస్తిష్టుం దలంచి _మొకెందన్‌. 


శా. కాళీచాస్తుని మాఘభారవుల వే $ డ్యాం దండి సౌమిల్లుని౯ 
వాలాయంబు మయూరుం జోరుం గవివా $ గ్వా్యాపారమేపార వా 
హ్యాలిం (బాకృతసత్క-పెంద్రుల గుణా $ ప్లోద (పశంసక వచ 
శీలం బొప్ప నుతించి సూరిజనులన్‌ * సేవించి భావించెదన్‌. 
చ. ధనికుల ఇవావాటికలం శ దస్వ-రుం డర్థ 2 మపహ్నవించు ఇచా 
డ్చున బుభ పుంగవ (ప్రకృత $ పుస్తక శబ్ద వ్‌ శేషసంగతుల్‌ 
మనమున నెంతయుం బడని + మాలిన యాకుకవి శ పణీతనూ 
తనకృతి తత్సభా (పకటి * తంబయినక్‌ భువి నాదరింతునే ? 
చ. అనుచు నభీస్ట 'జేవతల 1 నందజంగూర్చి ముదం బెలర్ప వం 
దన మొనరించి సద్దురు క * దంబములక్‌ బువీ వర్యుల౯ బురా 
తన కవిసార్ళభౌముల బు ? ధ్యపకరంబుల సన్న తించి యా 
ధునికక హిం దుల బొగడి 4 దుమూవిేేఖం దిరసు-రించియున్‌. 





le పెం 
ఆపవస్ట్టైవ(ద్రవిణము, అపవ్నా వించు. 
డనకృతి 'సక్సభా్మ ప్రవిదికం ”, 


ర్‌ 


8 


కరాం౭కుశునంసేవు వ. సం నేవ్యు 2. *పన్నహించు. చూ, ఇందే ఆ. 8: 
లి. కం (ప్రణీత దండనకృ సచ్చభా (ప్రణదితం, చ “దం 


[పథనూశ్వాసము ఫీ 


ఉ. కౌముదియైననుం జదువ 9 కక్రచియించె నటంచు. జి త్తముల్‌ 


కోమల 'మేల(*) శబచయ 3 సంభనలక్షుణ లశ నె ఖరి౯ 
) "టై చీట్‌. 
(శ్రమ దలిర్చం జేసెద గ 3 రివ్భబుధా(గణులార వల్లభ 
స్వామి వరప్రసాద విభ 3 వం విది సత్యూతిగాం దలంపుయి ! 9 


వ. అది యెట్లనిన మున్నొక।-పు ఇది వసంబున నిశాసమయంబునం చేకాంతే 


నివాసంబున మంచకోపరి సుఖసుపుండనై యున్నయెడ మదీయ స్వప్నం 
బుస నొకళా దివ్య పురుముండు సాయోతర్భాత శరీరుండై మత్చరిసరంబునం 
దగిలి (పత్యత తాళిదళసంపుటం బొసంగి యొకూ కృతి చమత్క్మతిగా 
రచియింపు మనిన నగ్రాహ్యాంబుగా 'నేముణి యూరకున్నంత౯ గొన్నిదినం 
బులు గడచి: పిమ్మట నొక్టానాం డపరశర్శ్యాతంబుపం బునస్స స్నా వేశం 
బున సల గ్భస్లా (పనా పోవగాహానంతరంబునక్‌ బరిశుద్ధాం 
బరధరుండని పూ'ర్వాభిముఖంబుగా దఛ్భా స్తరణనమాసీనుండనై. భగ 
సదా ంకర్యభుర్వుండనై యున్న _ మత్సమోపంబున వి ప్రరాపంబునం 


(బసన్ను డై నన్ను6 గనుంగొని యిట్లనియె. 10 


“a 


Ca శ్ర్రీపళ్యంఘీసరోజసం శిత జనా 3 నీరారద లబ్ధ (పతి 


Va థన ద్ర శ అలం 
స్టైపర్యా ప్తిత నాంధ కావ్యరచనా గ సామర్థ్య దై వజ్ఞ వ 
ర్యాపస్తంబసుసూూ త్ర పాత్రపరిచ $ ర్యా భట్ల పేని స 
ద్రోపామాత్యతనూజ సాధుహృదయా * కోదండరామాస్వాయా ! 1 


క, అని వీలిచి సిజకరంబున( 


వ 


౬] 


దనదుపురాతనపు సంసాోత శీ కోశం 
బును నొసలిన నిది యెయ్యుది 

నవుడు సతః ఇటులం జెప్పె * నభిమత మెల్లన్‌. 12 
శ్రీకాకుళ శే త్రమాహాత్శ్యం బది వ్యత్యస్తంచై యున్నయది. యథా 
(కమంబుగా నోసరించి సవి స్తరంబు గావింపు మని యడిగినం దదనంతరంబ 
నీ వెవ్ష రని యు నడిగినం దాను (శ్ర్రీరంగపట్టణ రంగనాథుండ నని తన 
యన్వయాభిధానింబులం 'దేటపడ నెజోంగించిన భోజనా సంతరంబున సకల 


. సంళశ్చాషణంబుల కనుకూలంబు రమ్మని యాద్విజు సస్మ్మద్ల ఎ్రునాంబునక్షుం 


వం 


వల్ల భఛాభ్యుదయము 


దోడొగని వచ్చియా విపు)నితో నిస్టైలాప సంఛావణంబున నుండి యంత 
సూపౌదన శాకపాక యత్న పరుండనై యేను మాధ్యందినస్నానం బొన 
రించి పూతాంశుక పరివృతుండ నగుచు దిగ్గున మేలాంచి సమాహిత 
స్వాంతుండనై సంభావించి గురుబుధ కవి వర్యులకుం (బణమిల్లి తదను 
మతి వడసి నా నేర్చు విధంబున రచియింప నుద్యుక్తుండనై . 18 


తొలిజన్గసంపిదా యము 


లెలమి వితరిా-ంచి చూడ $ నెయ్యెయ్యవియో 
తెలియవు, బశముందఆ రాం 
గల త త్తత్సంపీదాయ ఫ్‌ కథ యెయ్యిదియో. 14 


= అని ఏగతర్కి-ంచి దూడ బ్రకృతి సన దీయతనుబంధ సంబంధాన్వయ 


పరంపరాభివర్ణ నసీయుట వృథానులాపం బని ౧దునంబున నిశ్చయించి 
యంచితంబగు  భగవద్దుణానుభవంబు సేయ నిఖలకల్బహాపహారంబును 
నతిపావనంబును నని తలంచి తన్నాహాత (ఫ్రం బభివర్థి ంచెద నివ్విధ ంబున. 15 


ఫీమతాగాకుళ నివసన 

"కాము రమాధవ నితాంత 4 కల్యాణ గుణో 

దామ హారినీల విగ వా స్ట 
హేమాంబరవృత విరించి * హితనుతచరితా ! 16 
అని మజియును, 17 


వా జ్ఞసానందమయు౯ జగద్దురు, మనో 3 ప వెఢినిత్యాను సం 


ధాన శ్రీకర మాంధ నాయక చరి 9 (తం బద్భుతం బార్య సం 
తాన స్తవ్య మటంచు నెమ్మది సమా $ ఛానంబుగాం దత్క-థా 
ధినస్వాంతుండ నై, రమాధవుని+ చా 3 రింతు౯ విశేవంబుగాన్‌, 18 


మ కలశాంభోధిసుతాకళతు)ని జగత్‌ $ కల్యాణ చారితు)ని౯ 


బలభిస్నీ లసదృతగాతు"ని సుప ₹ ర్వసోత) సత్పాతుని౯ా 
నలినహిస్ఫుట 'నేతుని౯్‌ దనుజసే 3 నాజైతునికొ దీనవ .. 
త్సలసన్నితు)ని మా _క్రికాతతపరి 3 ప్కారోల్ల సచ్చత్యునిన్‌. : 19 


పథమాగశ్యాసము న్‌ 


సీ. ఇందనీలోపమ 3 సాంద్భో సంహాననుం బీ 
* తాంబర ఛారు నాేగారిగమను 
మండిత కోటీర $ మాణిక్య కుండలు 
గాస్తుభరత్న ప $ కాశవదను 


శార్డ నందక శంఖ 5 చక సమన్విత 
బాహుచతుష్టయ ఫ ఛాసమాను. 


గంకణ కేయూర 9 కింకిణి కాంచికా 
మంజీర నూపుర 3 రంజితాత్సు 
గరుడ శేతను నుర గేంది * శరధి శయను 
నుతగుణోల్లాసు లభ్హైమ 3 నోనివాసు 
మహితపదపమణ్నన్న కుందిస * మానరదను. 
గోటి మన్ముథలావణ్యు 9 గుణక రణ్యు. 20 
వప్యుంతములు. 
క. వవం విధసుందరునకు 
ఛావజజనకునకు6 బరమ  పదవాసునకుకా 
చేవారిసై న్య జేతకుం 
గేవలదివిజప)సన్న 3 కృతగా(త్రునకున్‌. 21 
క (శ్రీవనితా వల్ల భునకు 
సేవక జేగీయ మాన * చిదూపునకు౯ 
జావనమూర్తికి సంయమి 
ఛావనివాసునకు రుచిర $ పద్మాతునకున్‌., 99 
క. బ్రిందీవరాభ మేచక 
సుందరగాతు)నకు నవ్య $ శుభచరితునకు౯' 
బృందారకాభినుతునకు | 
ఛందోవీధీపాచార $ చణచరణునకున్‌, 28 


క విమ్షునకును భువనైక చ 
: రిమ్టునకును మణ్యలంక 3 రిహ్ఫునకు౯ ఛా 


డ్‌ 


వల్ల భాభ్యుదయము 


బిషునకు లోక పావన 
£9 
కృష్ణాతటినీతటాది $ కృతభూమునకు౯ 


శ దివిజేం[దసేవితునకు౯ా 


గవివరసంస్తుత్వసుగుణ 4 ణనిలయునకు౯ 
భవరోగచికిత్సకునకుం 
గువలయసంరకుకునకు + గోవిందునకున్‌. 


రుజాసనున కనంత 
స్ఫురదురుచరమాంగశ యన 3 భోగార్హునకు౯ 
నిరుపమహారాన్వితునకుం 
గరుణారసభరితముతికిం * గాకుళపతికిన్‌. 


24, 


బిర్ర 


96 


సమర్శితంబుగా నాయొనర్భ్చంబూనిన వల్ల భాభో హీయం బను (శ్రీకాకుళ 


వేతి మాహాత్మ సంబునకు. గథాపా/రంభం బెట్టిదనిన. 


గణ్యులుతర్య-భాప్యుతతి స్ట కల్పితకావ్య కళాకలాప స 
ధ్దుణ్యు లనేక యాగపరి 3 తుష్టమనస్పుమని పిసాదనై 
పుణ్యులు పుణ్యకర్శకృతి 9 పూత చరితులు నై ననై మిశా 
రణ్యధరాతలాంచితశ 3 రణ్యమహార్డులు వార్ష సంగతిన్‌, 


* అలరి విపసభాయుత $ విలసితముగ 


శౌనకాది మహామునుల్‌ 3 సతియాగ 
కర్ణుకౌాశల మమర జ * గన్నుతముగ 
సూతకధిత పురాణసంీప్రీతు లగుచు. 


= తన్నఖవెళ సత్వసుకృ * త వతు లంచితవేదపారగుల్‌ 


చిన్నయసంవి దాత్త పరి 5 శీలన శా త్ర్రవిచారధీరులు 
ద్యన్మతివిమ్తుభక్తు లతి * దాంతి ఫమాన్వితమూ రులె 2 పది 


న్నెన్మిదివిద్యలుం గలజి 3 'లేంది్రయు లాతతఏితమత్సరుల్‌ : 





1. చ చరిష్ణులు 2, క, వంతులె a 1 


27 


29 


cir 


న 


ఛ్‌ 


పథమాగశ్యాాసము " 7 


. మణీయు నతి)వసిష్థ 3 మైతా/వరుణివాను 


చేవకొరికశుక $ దేవలాఖ్య 
గొతము జూబాలి $ కౌండిన్యకాళ్యప 
మాండవ్య శాండిల్య శ మందపాల 
వ్యాసపర్వత భరశద్వాజ పరాశర 
హరితనై శంపాయ 3 నాదులై న 
తి)దశర్ణి వరధరి * తీ) సురమానులు 
రాజతపోధనుల్‌ $ తేజమెసల 
నాగమాథ్యులు మునివరు 5 'లేగుబేరం 
దదనువుతి నంతబ" /వ్మావ్మ్‌ 9 త? /వర జనుల. 
గాంచి శొనకసంయోోని 3) కోతుకమునం 
బూజ లొనరించె నతులవి * భూతి మెణయ. 8] 
తదనంతరంబ వినయం ” 
బజూదవలుం గసశలప “శంస $ లొగింేసి శుభా 
స్పదమగు కావ్యం కౌయ్యది 
సదమలమతులార యనిన $ సంయమివర్యుల్‌ . . 82 


. పరత ర్ల ప్రఫ్థిలీ చ _త్తవృత్తులయి స శ ద్బహ్మ్టుది "వేదాంత త 


త్త ప్రకార పాదులై నిగమసం 3 ఛావ్యపసంగపీక 
రోస్జ నత్వక థానులాపదృఢ చశర్చాసాంది) /విజ్ఞానత 
మ లయ్యుక్‌ బరమాత్శభోధకళుభ $ పాంగల్భ స మేపారంగన్‌. లికి 


, తవులోగ, 'అస్ప శన 


కోనముమున చేదాంతేసరణి 4 గంభీరరవా 
స్యములెల్ల సరసి పొలుపుగ 
వీమలజ్ఞూనానురాగ 3 నినుతు లమగన్‌. ఇ! 


నొ. “సత్యం శమం” శబర గ నా 1 సాధారణం రన డయా 


న్స" క్యంత పృతిపాణ్యు నవ్యయునిం జ $ దూూపుక్‌ మహాదేవసం 


స్తుత్యబ) జ్నూపశాజమాను వాడి కుంగచుక౯ొ నిశ్చయం బై నం చా 


మత్యంతప  )ముదాంతరంగ సుష సువమా 9 mr ల్రిగ్గ 


వల్ల భఛాభ్యదయము 


, వారివరద పరబ్బహ్మో 

దర శార్థార్య బశయ సు 4 ఛాకరసహజా 

ధర వాసుదేవ దాసా 

దరణీయకటాతవిపుల్రతామురసాతూ ! 36 
. అని బహుప/కారంబులం బిశంసింపుచు నిఖిల శబ్బశా స్త్రేతి హాసపురాణ 
వ్యాఖ్యాన ఇాతురీధురీణులై న యమ్మునివ రేణ్యులు ఛ్యానవందనకీ ర్త 
పీయశుఛా వహాంబయిన శ్లీమన్నారాయణమూ ర్తి గుణకథలు నర్జి ంపుచు 
“తద్విష్లోః పరమంపదొమ్మును శ్యుత్యంత ప్రిమాణవచనరచనా విశేవషంబులం 
బరవాసుబేవునిగా భావించి దృఢనిశ్చయులై తద్దేను నుద్దేశించి శద్దాగరిస్థ 
నిష్టాపరులయి సత్యాయాగక్రియా కలాపంజబు * శాస్త్రాను సారంబుగా 
నొనరించుచున్న సమయంబున 97 

కరక శ్రీకాకుళ "క్షేత్రమును (బ్రకంసించుట. 


. శారిగుణ్తానుకీ రనవి $ శారదుడయ్యును గేల వీణెం బ 

లా రటు గోర మోటు చను 4 లాపనుభారసథార లూరంగా 
శారదనీరదాభహారిశచందనసుందరదెహుడై న యా 

నారదమాని వచ్చె గరు 3 ణాపరిణాహసురాగయు క్తుల్లై విర 
. తనమృదుగాన గుంభనవి $ తానము మాటికి నుగ్గడింపుచు౯ 
వనరుహగర్భసంభవుండు $ వళ్చినం గన్లొని సంయమోందు)లు౯ 
వినయముతో నెదుకొనుచు $ వేగముగా నపు డర్ధ్య ్య పాద్యముల్‌ 
దనరంగ నిచ్చి తా మతిము 9 దంబున బూజ లొనర్చ వేడుకన్‌. 89 
, అంతే సుఖోపవిష్టుండగు శ నమ్మునిపుంగవుం జూచి వారల 

భ్యంతర మింతలేక యతి 3 హర్ష కులై కుశలపశంసల 

త్యంతముం వేయం దా నతిము $ దడావహుండయ్యును మోరుపేమువమూా 
సంతసమా సమ స్తముని $ స త్తములు౯ మజీసత )యాగమున్‌ . 40 
= అని యడిగిన నారదునకు 

వినయోక్తుల నిట్లు లనిరి 3 విప్రవశేణ్యుల్‌ 


క: ct 
gs 2 యథాశాస్త్రాను 


షో 


[పథమాశాొక్తిస ము 9 


మునివర మి రిటువేంచే 
సిన నొనర శుభంబు యాగ 3 సిద్ధియు నయ్యెన్‌. 41 


* అని మటి హర్ష బావ్పపుల * కాంకురసుందర మూ రులయ్యు న 


య్యనఘు. దిలోకయానరతు $ నబ్ద్బభవోద్భను సర్వతీర్ణవం 
దనపరుం బుణ్యబేహుని ను | దాత్తతపోధనుం జైన నారదుం 
గని కొనియాడి మోొడ్చుగర * కంజపుటంబుల మొక్కి వెండియున్‌. 42 


. చింత దొలంగ యాగఫల 3 సిద్ధియు నయ్యెను యజ్ఞ దేవతల్‌ 


సంతస మంది రో దివిజ $ సంయమివర్య, మదీయ పూర్వ జ 
న్నాంతర పుణ్యభాగ్య నివ శ వాంబున మో రిటు రాక గల్ల నేం 
'జెంత శుభం బటంచు వృచి * యించిరి మానివశేణ్యు లయ్యెడన్‌. 48 


. 'చేవాభవదీయ లోక సంచారం బస్మదాడది జనంబులం చావనులం 'జేయుటనే 


కదా ! అదియునుంగాక మో రాడని తీర్థంబులు మూరు సేవింపని దివ్య 
శశి /0బులు ముజ్జగంబులం గలే ' మహాత్మా; తావకాగమనం బెచ్చట 
నుండియో); సర్వంబునుం చెలియ వివరింపవలయు నసి విన్నవించి 
మజీయును. 44 


. ఎయ్యెవి పుణ్య'బేశములు + ఎయ్యెవిదేవనివాస యోగ్యముల్‌ 


ఎర్యెని సార్భకాలిక మ 4 నేక "మహాజన రంజనంబులై 
చయ్యన వారిరాళి కను 3 సారములైన నవీనదంబు ల 
య్యయ్యవి మాకు చేటపడ * నానతి యీవలయుం గృపానిధీ ! 45 


. అని యడిగిన శౌనకాది మహామునుల కత్యంత కృపాయత్త చిత్తుండైన 


నొరదుం డిట్లనియె. 46 


సవిశేనంబుగ నాలకింపుండు జగ త్సంచారినై. యిష్పు డీ 

యవనిం గల్లు తరంగిణీ నివవాపు 9 ణ్యతేతముల్‌ గాంచు-చో 

శివమై యద్భుత దర్శనీయ మగుచు౯ 5 ఖీకాకుళ సై సోనశే 

శవ చేవాలయ మొప్పుచుండంగను గృగస్లాతీర 'జీశంబునన్‌. 47 


1. క్ల, మహాజన దంబు నంబులె క 


2 


10 వల్ల ఛాభ్యదయము 


గీ, మూచి యట సహ్యాజాస్నాన * మాచరించి 
మనసు విలసిల్ల సంధ్యాది $ మంత)-చయము 
లంచితంబుగ నచట జళేపీంచి మజియు 
విష్ణుసన్నిధి కరిగి రోళేచిమ్షువై న. 48 
గీ, భదోకోటివిమానంబు 4 పభ దలిర్చం 
గమలభవ నిర్మితోదార $ కనకరత్న 
ఖచిత సింహాసన స్థితుం $ గమలనాభుం 
గాంచి ముదమున సేవించి * గారవమున. 49 
సీ రవికోటిసమ తేజు $ రాజబింబాస్యుని 
హాటకరత్న కిరీటకలితు 
మకరకుండల భాస + మానగండద్భయు 
ఫుల్లాబ్దదళ న్మేతు $ భూరిగ్యాతు 
శా నందక పాంచ * జన్య సుదర్శన 


ళా 


_ కరచతుష్టయు దివ్య ఫ్‌] కంబుకంఠు 
గై్రచేయ. కంకణాం F గద మణ్యలంకారు 
వింబఫలాధరు * బీతవాసు 
లలితదరవోసు సు భూవిశలాసభాసు 
(శ్రీ సమాశ్రీత వము లీశీశ్ణెటాతు 
(బహ్మరు_దే్యద్రపూజిత శ పాదయుగళు 
నవ్యలావణ్యు చానిమాశనసశర ణ్యం . 50 
ఉ. మూదియు నెమ్మనం బలరం 3? జోద్యముగా వలం జాగి (మొక్కి వా 
చా చటులత్వ వైఖరి వి  శంకట వృత్తిని సంస్తుతింపుచుకా, 
లేచియు నాతపం విశ ఫ 4 లించె నటంచును హెచ్చి గంతుల౯ 
వై చుచు మాటి మాటికిని ౫ వందనముల్‌ (పకటించి యంతటన్‌. 51 
ఉ. ఆ యెడం గేలుదోయి విన $ యంబునం గూరిచి మాళిం జేర్చి “య 
ధఛ్యాయనుతాయ భక్తవర + దాయ రమారమణాయ చేవదే 
వాయ మునీందగేయ పద 1 పద్మయుగాయ శుభాయ కాకుళే " 
శాయ నమోనమో ” యనుచు 3 సాగి నమస్క్యూతిసేన్సి వెండియున్‌్‌, కి 


పథ మాశాాసము 11 
సీ, మత్స్యస్వ్రరూపాయ * మహనీయ కమళాయ 
దివిజ పసన్నాయ + తే నమోస్తు 
ఆదివరాహాయ 3 హర్యశ్షరాపాయ 
దేవతావినుతాయ $ తే నమోస్తు 
వామనాయ గరిష్ట $ భార్టవరామాయ 
దినకరకులజాయ $ తే నమో౭స్తు 
బలరామకాఖ్యాయ + పంకజనాభాయ 
నిత్యాయ పరమాత్మ ఫ్‌ నే నమోా=స్తు 
భదకోటి విమానాయ 3 భాసురాయ 
శ్రీమతే కశాకుళశేశాయ 4 సామగేయ 
వర నవాతర్మిరతాఖ్య * వై భవాయ 


శ్రీనివాసాయ హారయే న మోనమోఒస్తు. శవ 
వ. అని దండపణామంబు లాచరించి. ర్ర్‌ర్తీ 
ఉ. శేశవ, చక్రపాణి, పహార్కి 3 కృష్ణ, జనార్హన, వాసుబేవు ల 


శ్మ్‌ముభ చాహుమధ్య, సర శ సీరువాణేత్స, మహాతనుత్కి ప 
త్తీశతురంగ, శార్‌ జీ పర స్‌ మేళ, సురర్ష భ పద్దనాభ, క్ర 
నవ్యాశనవైర, కౌరి, కరు + ణాకర, సంయమిలోకపూజ తా. ర్‌ర్‌ 


క. అని కొనియాడుచు, నిగతి 
వినయ విచేకానులాప 3 విజ్ఞానమున౯ 
గనుంగొని నమసంరింపుచుం 
దనివియు6 దీరక నుదాత్త * తత్సరమతినై . ర్‌రీ 
వా ఇట్లు నిలిచి పొతిదిన మహశోత్సవంబు సేవింపుచున్న. బాత ర్మభ్యాహ్నా 
సాయంసమయంబులం బంచసూ _క్షమంత)పఠనోతూంఠకంతులై. యుపకంఠ 
వీఠాధిరాఢులై. లీ/ముహాభాగవతు లారాధనంబుసేయు సమయంబున, $7 


జా 


 భక్తిచేనతుల పశ బంధాను సంధాన 
నిపుణత వై వ్యవ 4 నివహా మలర 


క్షీ వల్ల భాభ్యుదయము 


దగ వడంగాడి వేద 3) దపిపారాయణా 
ష్‌. తవై దిక$విసర మమరం 
గమనీయతాళసం $ గతి గాన మొనరించు 
పాఠకసముదాయ * పటిమ దనర 
రంఛాసమాన వి * జృంభ నర్తన కళా 
కలిత లీలా ! వార 3 కాంతలాడ 
భూరి భేరీ మృదంగ గం 3 భీర మురజ 
వాద్యజాతము లెల్లను $ వలను మోజ 
నతులగతిం జెలంగి వాయింప * నఖలదిశలు 
చెవుడువడలగను దాపస * కేణి వొగడ. ర్‌ి 


క. గంభీర నాభికాకుచ 

* కుంభము లలరంగి నాట్య 9 గురుగాన కళా 
రంభలయి వారకాంత్తలు క | షీ 
కుంథా రిక లల్ల నల్లం 4 గులుకుచు నిడయగాన్‌ స ర్‌0 

సృగ్గర. సేవింతుం గాకుశేకున్‌ 3 సితరుచి సదృశ 3 'స్న్మేర వక్తుం బవితు)న్‌ 
"దేనానీకారి జైతున్‌ * దివిజ ముని గణ 5 ధ్యేయకల్యాణ గాతు9న్‌ : 

/విష్ణున్‌ భక్తలోక 5 పీయు గుణగణ వ] ర్థిహ్ల్‌ రోచిష్షు బిమ్షున్‌' 

యావత్క్య్చస్తై తటిన్యా $ యతతటనిలయా $ ధ్యాసునిం గేశవాఖ్యున్‌ = (౧0 

ఉ. అంత మహామహుల్‌ వారి స $ మర్చిత తీర్థ మహో పసాదముల్‌ 
కాంతముగా నొసంగుటయు * కొని కన్నుల నొత్తుకొంచు సు 
స్వాంత నితాంత వెఖరిని 5 సాపడి మీ రొనరించు యజ్ఞ వృ 
శాంతము వీనుల నిని ము 4 దంబునం గన్హొన నేగుదెంచితిన్‌. 61 


న మజీయు నద్దేవ్రు మవానీయానుభావంబు గొనియాడ నలువ కయిన నలవి 
గాదు. భవదీయ యాగంబు సాంగంబుగా నొనరింప నర్హ లని యానతిచ్చి 
పోయివచ్చెద ననవుడు శౌనకాది మహామును లానిర్జర సంయమిప)వరు _ 
నవలోకించి యిట్లనిరి. ష్‌ 


గ 


1 కెలితలౌ వారకాకాంతలాడ, 


పథమాశ్వాసము 18 


గీ. "దేవ, శ్రీంక్షాకు భేళు పీ? భావ మిపుడు 
వినయం గడువేడు- యగు చుండు * వీను లలర 
నాన తీవలె నన్న న$ మాని వర్యుం 
శాదరాయ త్రచిత్తుడై యనియె నపుడు. 68 
వ. అట దననికట[ పదేశంబునం దనరు సూతసంయమి. పవరు నవలోకించి 
యితం డఖలశా/ స్త్రేతిహోస పురాణ వ్యాఖ్యాన చాతురీస మేతుండు 
భాతభవివ్యద్వ ర్తమాన వేదియై కృన్ణ ద్ర్వైపాయనాన్యుగహంబునం జేసి సర్వం 
బును నెజుంగు నితం డానతిచ్చిన నంతయుం ేటపడు నని తతూథా 
వృతాంతం బంతయు సవి_స్తరంబుగాం దెల్బుటకు నమ్మునివరు నియమించి 
వారిచే ననుజ్ఞాతుం డై యప్పు డంతర్థానంబు నొందె, నంత నిఖలకిల్చివవో 
రు లయిన యా (బహ్మవాదు లాశ్చ ర్యానందభరహృదయు లయి తద్య 
జంబు గడచన నొనరించియు బుత్విజుల సదస్యులరి బూజించియు ననేక 
దశీణ లొసంగి తదనంతరంబ 'క్రతుసమా ఫియండు నవభృ్ళుథస్నా నాలం 
కృతళరీరులయి సుఖోపవిష్టులయి నారదవచన _ [కమంబున వ్యాస 
శిష్యుండైన శామహర్షణి మనీవీ.0 _ార్థించియు, నర్ష్ల వూజలం దనిపీయు 
* సంతుష్ట హృదయునిం గావించి నిరీక్రీంచి యమ్మునివశేణ్యు లిట్లనిరి. 64 


క, సూత, మహానుభావ, ఘన + సువత సాత్యవ లేయశివ్య, వి 
ఖ్యాతిగ విమ్షుమర్తూర్తి యగు స్ట నమ్మహానీ ను పరాశరాత్శజుం 
డాతత'వేదరాశి యిది $ యంతయు దథ్యము తత్‌ (ప్రసాదముం 
బీతిగ నీకు గల్లుటయుం 5 జెంపుగ సర్వవినుండ వియ్యెడ౯. . రీక 


ఉ. కాన్రన నానతియి ముగి 
దావకముఖ వచనరచన 9 తజ్‌ జ్జాలు వెచ్చళ౯ 
"దేవ వ్యాపీ-కేశుండు ము 
న్నేవననిధిపాంతవాసి $ మెచ్చట నిలుచన్‌. 66 


ర్‌ కృష్ణా *తీఠంబున రో 
చిష్షుత వనజా డెట్టు సనిచ్చెం / జిత్తం బలరకో 


i4 వల్లీ ఛ్యాభ్య దయ ము 


వైప్టవ స తమ్మ తెల్పవె 
నిమ్షండగు కాకు ళ్లేశు విభవము మాకున్‌. 
వ. అని యడిగిన సూతుం డిట్లని చెప్పం దొడం7ా. 
(బ్రవ్మా కృష్టాతీరమునం దపము చేయుట. 
శా. వాణీభర్త హిరణ్య గర్భుడు పున 3 ర్పవ్మాక్వముం గోరి గీ 
రాష్ట్రణుల్‌ మచ్చంగం బూర్వది క్షటలస $ ద్వా రాశళిచెంత౯ సుర 
(ణీ సేవిత జహ్నుసన్నునిసుతా * సీమ౯ొ శుచి స్వాంతుండై 
పాాణాయామపరాయణుం డయి తపం $ బత్యంతముం 'జేయుచున్‌ . 
మ నిపుణత్వంబున శంఖ చక ధరుని౯ స నిలాంబుద శ్యాముని౯- 
జపమంత్రంబుల నాత్మలోం దలంచుచు౯ $ జాంబూనదాగ్జాళిచే 
నుపచారంబు లనేకముల్‌ మనమునం * దూహింపూజింపంగాం 
" గృపతో నమ్మహితాత్ళు భక్తికి వాపీ. 3. కేళుండు లీలాగత్తిన్‌ . 
క. వేంచేసియు వాణీపతి 
గాంచియు నియతేందియత్వ $ గౌరవమున న - 
భ్యంచితతప మొనరించితి 
సంచితమగు దళ్ళలంబు $ చయ్యన ననుచున్‌. 
క, అతి మాప దర్శనుండై 
పృతిదర్శ సుదర్శనంబు * పీమదం బలరళా 
సతతము గావించెద నని 
యతివేడుకతో సుదర్శ * నాయుధుం డంతక్‌. 
వ. మగిడి యొక్కదర్శయందు 


సీ, సొంపుగా వేలుపు * గుంపులు గొలువంగ 
దేవతాదీశుండు 5 చేజ మెసలో 
దశ డాదిగం బజూ $ ధ్యత్షులు తొ మ్నండు) 
స్వగణసమే తుండై * శంకరుండు 
ఫంక్చిత వతులగు $ సర్వమునీందు లు 
గ్యవాతారకాదిత్య- * గణము మజియు 


67 
68 


69 


70 


71 


72 
7/85 


[ప్రథమాశ్వాసము 15 


వసువులు పాతాళ * వాసులు పుణ్యత 
రంగిణుల్‌ రత్నాకేరంబు అెలమి 
పీణవపూర్వక నిగమముల్‌  పీథితముగను 
సరసిజోద్భవ సేవిత $ జహ్నుకన్య 
కాతటంబున శేగియుం * గొతుకమున 
యోజనద్వయ పర్యంత ౫ యుక్తులగుచు. 74 


మ. పరి'వేస్ట్రీంప విరించి యుగతపము౯ * భాగీరథీ తీర మం 
దరుదారంగను జిన్న యాత్శకుని బ్బ 3 హ్లండాధినాథు౯ హరిం 
బరమవో్యో మనివాసబింబము వుది౯ * భావించి సద్భు కితోం 
జరకాలంబు తపంబు సేయగ గడు౯ 3 శ్రీవ బ్రభస్వామియున్‌ , 75 


ఉ. ఆతని భక్తికి౯ మది ము * దావహుండై యరవిందమభ్యసం 
జూతునిం గాంచి యిచ్చటను సొజూలం దపం బొనరించి తింకం గ 
స్టైతటిసీతటంబునం బ్ర 4 శాంత సమాహిత బుద్ధి చేందపం = 
ాతజిం జేయు శీఘ9ముగ $ నయ్యెడ కే నరుదెంతుం బుత్తకా! 76 


వ. అని మేఘ గంభీర ఛామణంబుల నప్పుండరీకాకుం డానతిచ్చిన విని విస్టాయం 
బంది యప్పద్యోద్భనుండు సంతునష్ట మానసుండై యాక్షణంబునం దన 
మోల నున్న మార్కు-ంజేయ వమహామునీందు) నవలోకించియిట్లనియె, 77 


ఉ ఏ నిటం బూజ సేయు దఖి * లేశ్వరుండై న రమామనోహరు౯ 
మానితభ క్లితో మును సోమ స్త పటిష్టసుఖోపదారసం 
ధానసపర్య లాగమవి * భధానము తప్పక యుండ నీవు ని 
చ్చ నివసించి చేయు పరి 3 శుద్దిగ మానిగణావతంసమా ! 78 


మ, అని నియమించి దా నతి ర + యంబున నేలలో మధ్య నొక్క-చో 
ననుపమకాననొంతర మ 4 బోనది రమ్యుతరంగడోలికా 
కనదారురాజహాంసము ఖ్రీగపీకరాకుల తీర భూరుహూం 
“బనువ్సగం గాంచి చోద్యముగ $ నబ్ద్బజుం డాత్శను తన్వి తీరకన్‌. 79 


16 వల్ల ఛాభ్యదయము 


జగ నం జే 
మత్త. పెకుూరూపములై కనుంగొని $ వే మవిప్వూలుండై నయా 
పక్కి-డాల్డ్‌రబిడ్డ డంత న శ భంబునందు సమంబుగా 
మిక్కు-టంబగు రూపేేఖ ని * మేషమం దుపసంహృతం 
బొక్కతూర రచించి మేదిని * నొక డై యట నిల్చినన . 580 


ఉ. అంతట నొకానాండు చ చతురాస్యునిపాలికి సర్వదేవతా 
సంతతు లేగుదెంచి బహు 4 సంస్తుతు లొప్ప నమస్కరించి వి 
భా సంత మనస్కు-లయ్యు నతి 3 రమ్యత న నచ్చట యోజనదషయం 
వ నిల్సియున్‌ భవదు 34 పా నికి నాశ య మిోస్థలం చిలన్‌, 81 


ఉ. అకులమైన యట్టిభవ 9 దాకృతి కామితభదదాయి, శ్రీ) 


కాకుల నామధేయ మన 4 ఖఘుంబుగంజేయు మటంచు వేలుపుల్‌ 
శ 
జోకలుగూడి వేండిన వోచోవిభవంబు లనుగహించె నా 


లోకకి తామహురి డమర 4 లోకవిలోకన మాచరింపుచున్‌. . 82 
వ. ఇట్లు సర్వనుపర్వనికర జేగీయమాన పా "క నానులాపంబుల నంగీకరించి 
సంతుష్టహృదయారవిందుండై యరవిందభన్రండు, . పరవమపావనంబును 
నిఖలపా పవారంబును కామితార్థప పిదంబును ము_క్షిదాయక ౦బునునై 
లోకంబునం బ /ఖానతంబగు పుణ్యకేత ంబుగా ననుగహించి 1 నై జాకుల 
సిదానంబునం గాకులాభిధానం బొనరించె ననంతరంబ బృందారక 
బృందంబు పరమానందంబునం బూంది యన్నలువచేత  ననుజాతుల 
న్‌ 6౬... 
తమ తమ లోకంబులక్రుం జనిరి. తదనంతరంబ. 88 
చ నలువయు. గాకుళాఖ్యుశరగణంబునం బొెల్తీటికంు సూటిగా 
జలజదళాయతాత్వుపద * సారస సయుగ్గము నెమ్మ్హనంబునకా 
నిలిపి తపంబు సల్బం గరుశేణించి కృపారసనింధు. వైనయ 
న్నలిన విలోచనుం డగుజ $ నార్జనదేవ్రండు సత్వరంబుగన్‌. £4 
చని పూర్వప,కారనవై భవంబున రిక్‌ 


సే, శంపాలతోజ్ఞ (ల $ జలదంబుక్‌ వడి 
(ae 0 


(శ్రీదేవి యురమున 3 జెలలసచుండ 
కే కంచ.“ వైరాకుల ౨ 


ప్రథమాశ్వాసము 17 


రాకాశశాంకవి $ రాజమానాస్య ప్ర) 
* కాశ దిక్రటములం $ గలయం బర 

దరుణార్యకోటి నుం 4 దర కిరీటద్యు తుల్‌ 
దరహాసరోశచులు * దడంబడంగ 

ముకురసమానక $ పోలద్య్వయ (పభ 
బింబోప్ట'కాంతి వి 4 డంబ మలరం 

జికురకనదళిక జలజ * [పకటనయన 

కంబు కంధర సుభూ వి 4 కాస మేరు 

పర్వతోన్నత చంచ త్సు  పర్ణవాహా 

నాధిరూఢతం దనరు చా $ హ్యాళి నపుడు 86 

న్‌. శంఖ చకాం భోజ 9 శ్ళార్త సంయుతే చతు 

ర్పాహాభిశోభి తో 5 త్పాహుం డగుచు 

(శ్రీవత్స కౌస్తుభ 5 ౫9 వేయ కేయూర 
హోరనూాపుర పరి * పూరు డగుచు 

చీతాంబరోల్లసత్‌ 5 పృథు కటిద్వయభవ్య 
సర్వలతణ శేఖ 5 చరణుం డగుచు 

* వార్యతుముధ్యను ) ధ్యమ నిమ్నతరనాభు. 

డగుచును సమ విభ 3 కాంగుం డగుచు 

నురదిగీ శేశముఖ నిత్య * సూరి సేవ్య 

గరుడ గంధర్వ చేవ కి శ న్నర పరీత 

నారద సనత్సుజాత గా $ నపసంగ 

ఇయూాగిజేగీయమాన సం $ యోగుం డగుచు. 87 

ఆ. అప్పరోగణంబు  లానందముగ నాడ 
జేవదుందుభులును 4 డివిని (మోయ 
జూరిజాతకుసువు * పటలి వర్షింపంగ 








'సర్వమునులు *బేవ 3) చయము గొలువ, 88 
క్త 1. చం (ప్రకాళమ దిక్కులు పక్షాంతరమున (ప్రకాళ చర్మితాదులలో( జేర్చుకొనవలసి 
ఆద న్న్న ది. 2. బీద, 


శ 


18 వల్ల భాభ్యదయము 


క. ఇవ్విధమునం (బత్వత్ష.ం 
బవ్షీనజాసనుని మల 1 నవ్యయు. డాద్యుం 
డవ్వునరుహోంయతావక్షుండు 
రివషునం జని నిలిచి యట వి  రించింజీరన్‌ , “89 
ఉ. లేచి నమసూరించి "పడి 4 అంబుగ నప్పర'మేష్టి మాటికిం 
జూచి యనేకవారములు 9 వ్తొక్కముగాంగం (బదథఠ్నీణించి కా 
లోచచితవై ఖరిం గడున 3 యోక్స్తుల సం స్తవలీలం గవ 
(శ్రీ చరణారవిందములు 1 చేరి నుతు ల్వొనరించి వెండియున్‌. * 90 
గీ. వను శంకరుండు * నిం[చాది చేవతల్‌ 
ఛానుండును శశాంక $ భౌమ శళత్తిజ 
జీవముఖ్యు లెల్ల c$ దావకాజ్ఞావశ 
వర్తులము ముకుంద $ వాసుదేవ ! 91 
వ దేవ్యా దేవర సాదర రంబ చెలిసి వర్ణి ౦ప నే నెంతవాండు కారణరహి 
తుండను, కారణకర్తవు , అ(ప్రమేయుండవు, ప్రమాణ దర్శనుండను, కార్య 
శూన్య్వుశ౭డవు, కారణ నిపుణుండవు, నిర్దుణుండవు, అచ్యుతుండనవు, జగదా 
థారుండవు, సత్యజ్ఞా నానందస్వరూ పకో భితుండవ్ర, (తివిధ పహేతుభూతుం 
డవు నిఖిల చరాచరాత్మకుండనవు, సర్వజ్ఞుండవు, అనామరూపకుండళఖ్చ, 
నామరూపయుతుండనవు, జగద్బరుండవు, పరమవ్యోను నివాసుండవు ఎనన 
సీకు నమస్క-రించెద. 99 
సీ (శ్రీణాయ హరయే హృ 3 మీకేశ వేపాయ 
జ్ఞానాయ విశ్వాత్మ 3 నే నమో౭_స్తు 
పంకజనాభాయ 4 భవ రోగ వై ద్యాయ 
దివ్యస్వరూపాయ $ తే నమో౭స్తు 
పరవాసుదేనాయ 1 పరమపవి[తాయ 
మానిపసన్నాయ 3 తే నమో౭స్తు 
సరసీరువోమాౌయ * సంకర ర్త ణాఖ్యాయ 


దితినుతశికాయ 1 తే నమోస్తు 


—————————— 
1. “ చదిలెము * ఆవి వాడుకలో. ౫లదు, ఛూ. 


వాంత(పతి-అపడు యతి 


(ప్రథమా శా్ఫ్రాసము 19 


నిర్భ రాయ పర బహ్మ ణే నమో౭స్తు 

ధీరసన్నుత చరణాయా తే నమో౭౬సు 

ఉందిరానందకర కజౌరశయీ నమా స 

దీనరకొయ వరదాయ? శే నమో౭._సు. 98 


* వాసుదేవన భక $ వరద జనార్లన 

శీరసింధు విహిత $ శేష 

పుండరీకనయన 3 పురుష పుంగవ వేద 

వేద్య యనుచు నిట్లు * వినుతి చేని. 94, 


= మణీయు నచేకప్ళకారంబ్లులం _బోస్తుతించి పునఃపునివిణామంబు లాచ 
రించి వార్ష పులక లెసల౫ నానంద బాస్పాకులలోచనుండై ఆన్న 
యచ్చతుర్శుఖుం గనుంగొని పరిపంథి గర్భ నిర్వాపషి సమర్ధండును, భక్త 

వత్సలుండును నైన శీవారి యిట్లనియె. 95 


* అతినిష్టం దపమాచరింప భవదీ $ యా మోద సద్భు క్రికి౯ 
తి నత్యంతము సంతసింపుచు నిలిం$) ప సోవముం గొల్వ నా 
తత విశ్వాస విలాసవైఖరిని బి 5 త్యక్షంబుగా వచ్చి తే 
నతుల పాాభవభాగ పీ కిపు జల 9 భ్యం బేమి వేం చెల్ప వే. 06 


* అని వుటియును, 97 


త్వదధ్‌న మూ ప్రపంచము 

సదవములగుణ లోకపాల 4 సముదయము హు 

గద నీ యాజ్ఞావర్తులు 

మొదల సృజింపంగ నీవె 3 ముఖ్నుండ వనఘా. 98 


=, అఖిల జగములు సీ యాజ్ఞ 9 నడరుచుండ 

సకలసంపడిషశేషంబు 9? జరుగుచుండం 

'చాకృతుని భంగి నాయాస 4 పడుట బేమి 

నీయభీప్పిత మెట్టిది * నిజముగాను. ._ 99 


వల్ల భాభ్యుదయము 


* తెలుపుము కావించెద నని 

పలికిన నప్పద్ద భవుడు 3 పృమదం బలరకా 
వలగొని నమసూరింపుచు 

నెలమికా లమ్మీళు తోడ ని ట్లని పలిశెన్‌. 


. దేవ మహానుభావ భవ దీయదయాపరిలబ్దసంపదల్‌ 
వావిరి సర్వలోక జన * పాలన కృత్యము నీ యధీనముల్‌ 
గావున నన్ను శంకరునిం * గల్పమున న్నొనరించి రక్షణం 


బీ వగుచు౯ సృజించి వారి  యించుట కర్ష్ముల మమ్ము. జేసినన్‌. 


* నీ యుపదేశ మార్లమున $ నేను భవుండు భవన్ని యోగనము౯ 


చాయక యుందు మింక సదు $ పాయ మెణుంగం గృపాకటాతు మ 


+ ల్యాయతేయు క్స్‌ జైయు మఖ శ లాత్మక శ్రావవికారదూర చ 
కాాయుధ మన్థునోరథ పశ దార్థము జెల్చెదం జి త్తగింపవే. 
+ నిరతముడదావక భ క్రియుం , 

బరగం బునక్జన్నమందు శ బ్యహ్మూత్వంబు౯ 

దొరకుటకు నిన్ను వేద 

వర మొన (గె భ క్రిలోక శ వరద ముకుందా |! 

* అని వెండియు. 


* ఇప్పుడు నిన్ను. గూర్చి యిట $ నే నెకండం దప మాచరింప నీ 

చొప్పుగ సర్వ బెవతలు * సూశెల రాం జని నిల్చినట్టి యీ 

దెప్పరపు న్నివాసము ]వి $ ధిపవరాకుల మయ్యె గావున౯ా 
ప్పకి కాకుళావ్వాయ మొ  నర్చితి దేవ యనుగహింప వే. 

* తిరముగా నిందు సహ్యాజూ స తీరమందు 

నిఖిల పరివార సంయమి * నివహయుతము 

గాల వివారించి కెంతయు 4 గౌరవమున 

భక్తీ ముక్తి పాదాయక $ పురుష సీంవా | 


1.“ (ప్రకళా గీ 


100 


101 


102 


108 
104 


105 


106 


, జైత)ముగా వసింతు మది 4 సంశయ మింతయు లేద్య కాకుళ 


కు 


చుథమా శా్రాసము i 


=, లోకములో? బృఖ్యాతిగం 


గాకుళపతి వన నిచటం  గమలాసహితం 
బాకల్చ్పంబుగం బూజలు 


7 కొనునూ దివిజ వునుజ * గణములవేతన్‌. 107 


* అని నిలింప 'జ్యేస్టుండయిన హిరణ్య గర్భుండు వేండినం జలతూనక కుండల 


భాసమాన గండయుగళుం డగు నప్పుండరీకాత్రుం డిట్లనియె. 108 


క ఉల ంబున మద్భు కి యు. 
య pn») 


గొలలుగాం గలిగి నట్టి ఏ గురుతరశ క్తి౯ 
జెల్లుం బునర్చ)హ్మత్వము 
నెల్ల ప్వుడు మదిని సంశ శ*యింపకు పుతా) ! 109 


వేతనివాస మం దది య $ శేవ విశేష చరితపాతిమై 
ధాత్సిం బృసిద్ధి కకళాలగ ని దానము బెల్బెద మత్పడాబ్ద సత్‌ 
ప్కుతియునై న గంగ పరి 4 తోవీతరంగ శుభాంతరంగయె. న్‌ 110 


* ము న్నాక౮ూనాండు సమ స్తభూవణ భూవీతయు, శుభపరిధాన పరివృతయు 


సురభి మృదుల కస్తూరికాసంకుమదమిళితచందనచర్చి తాంగియునయి సరి 
త్పతియగు రత్నాకరుం గదియనేతెంచిన నన్నదీవిభుండు కృష్ణాతరంగిణీ 
లలనం గనుంగొని దరవాసీతముఖారవిందుం డగుచు నిట్లనియె. 11 


- చూచి తె సవహ్యాజాతటిని 3 శ భపయఃపరివారజాహ్న ఏ 


(పాచరితంబు శేశవ ప 4 దాశశ్రయ మంబరకేశమూర్థగ 
మ్యోచిత మమ్ముహోనిభవ $ మొప్పునె నీ కని సయ్యామాడ లో 
నాచ కషతపాతిశయ 3 మద్భుతమై యతిదారుణంబుగన్‌. 112 


. నన్నుం గూర్చి తపంబు సేయంగను గృ 9 ప్లాబేవి సద్భ క్తికి౯ 


విన్నాణంబున కాత్మ మెచ్చి కరుణ౯ 3 వేంచేసి (పత్యక్షుమై 
కన్నే సీతలంచేమి తెల్పవె యనం * గాతూహాలస్తాషంత యా 
చు న్నత్యర్థము లేచి (ముక్కి యనియె౯ 3 or 118 


ఒక చలో సంవ్యామాడ ? 


స్ట 


గ్‌, 


వల్ల భాభ్యుదయము 


ఉల్ల మలరంగం బద్భ సం $ ఫుల్లనయన 

సన్ను తాకార దివిజ |పీనసన్నహృదయ 

వర మొసంగచ నా యభిీవాంభితంబు 

విన్న వించెదం గరుణా[పోసన్న వరద ! 114 


+ అనియు నభంగ భంగతర $ హాస్తము లల్లన సాచి మద్విభుం 


డనిశముం గౌంగిలించుకొను నట్టి తటం బిట నిల్చి లోకపా 
వని యని భూజనుల్‌ పొగడు  వెఖరి గబ్లం గటాతుదృష్టీ (పా 
పొనర వసించు మంచు విన యో క్తి మహానది నన్ను వేశడినన్‌. 115 


= ఇప్వీధంబునం గొనియాడిన (ప్రార్థనా గులాప్రంబు లాకర్ణి ంచి కారుణ్య 


చేతమానసుండనై యట్లుసేయుదు నని యను[గహించితి. పద్భజ్యా నీదు 
కోరియు నివ్విధీంబ కావున నిప్పుడీ యుభయకారణవశంబునం జేసియు 
చే నీరూపంబుతో ననేకకాలం చిచట్‌ వసియింపంగలవా౭డ; నట 
మోందళ గలియుగం బాసన్నంబయిన జగత్పరిపాలన దతులగు తతి 
యాధిపులు దుర్చలత్వుంబునం జనిన విపజనంబు లావారరహితులయి 
(ప్రవర్తింపుచున్న నద్భుతదర్శనీయంబయిన మదీయ దివ్యరూపం బాళ్ళ 
మాయ నాచ్చాదించి తొల్రిభ వదీయోపకల్పితంబయిన గంగాతరంగిణీతటం 


. బునం (బ వేశంబయి ఫపూర్వ(ప్రకారవై భవంబున నిల్చెద. నిచట మణీయును. 


, అంత భ కులచేత న] ర్వాను బింబ 


కల్పితాకృతి నిట నిల్చి 5 1 కలియుగంబు 
గడచి కృతయుగ సం (ప్రాప్తి * భునత నలరి 
భువి సనాతన ధర్శ సంపూర్ణమైన, 117 


= తట మాందట నేనీ క 


ప్పటిపటిమను మగిడి దృష్టి  పథమున నిలుతు౯ా 

సట గాదు నిజంబీ ము _ 

చ్చట యింతయు వినుము నాభిజాతక వత్సా! 115 
1. కల్చితంఖ్రైన 


~ 


పథమాశ్యాాసము 


28 


వ. అని యిట్లు పరవముపదాధిపతీ యయిన ప్మావీ.శేశుం డానతిచ్చిన విని యప్పర 
మేని సర పీతచేతసుక౮ం డయి నానా రత్నఖ-చచితకాంచన సింహాసనంబునం 
దవోబలకల్పితంబై న భ్మదకోటి విమానంబునం బరమాసనారూఢుంగాం 
(అధానపురువ విధానాగమో కంబుగా (శ్రీపతిం (బతిప్ట్‌ంచి సమాహిత 
చిత్తులయి [బహ్మాడి సురనికరంబు యథావిధిం [బదశ్నీణ నమసాగరార 
పూర్వకంబుగా _ నిఖలోపణారంబుల నపచితివిశేషంబుల నుపా స్పి యొన 
రింపంగాం గతిపయదినంబులు గడవె నవ్పితామహుండు తన మనొరథధనిద్ధి 


యగుటయు సనుజ్జ్ఞుతుం డయి సత్యలోకంబున కరి నివ్విధంబున. 


క. అని సూతుం డానతిచ్చిన 
విని ముదమున శౌనకాది $ విపులు తరువా 
తను నైన సమాచారము 
వినిపీంపు మటంచు నడుగ $ వేడుకతోడన్‌, శ్‌ 


నె * 


శా పూర్వాంభోధినమాపభూభువనస 4 త్పుణ్యాశ్రమస్థాన గం 


ధర్వాభీస్తుతి గానగుంభన చణో 3 దొ వమాం[ధ నాథ పధా 
+ గీర్వాణాధిపతి పపూజత హృషీ 3 కేశాఖ్య చ కాయుధా 
శర్వాణీశసహోయ రమ్యుతరకృ 1 ప్టాతీరదేశాధిపా ! 


క, స్టరళోటిసదృశ కేశవ 
తిరుమల సద్వంశజన్య 4 చేశికజనతాొ 
పరిముఖ భాగవ తార్చిత 
వరసురముని్శగేోయ తెల్టువల్లభరాయా ! 


వాలిని, నిరుపమగుణధారీ 4 నిర్దలానందకారీ 
శరధి వరవిహారీ $ శర్వరీణారజై'రీ 
గుర్దుతరమణిహోరీ  కోవిదథ్యానసారీ 
+ కరిరిపుపరిహారీ 5 కాకుళశ్నేత్రకెరీ ! 


119 


120 


121 


122 


128 


వ వల్ల ఛాభ్యుదయము 


గద్య. ఇది శ్రీమత్తిరుమల తాతగురుగురుచరణారుణాబ్దయుగళసమా[శయణ 
దురితలతాలవ్మిత హారితసగో(త్రపవిత్ర భట్లపెనువు ర్తికులోద్భవ గోపాలస 
చివతనూభవ  విద్వజ్ఞనవినుతాభిరామ కోదండరామ (పణీతం  బయిన 
(దహ్మాండ పురాణో _త్రరఖండంబున వల్ల భాభ్యుదయం ఒనెడి (శ్రీకాకుళ 
తత్ర మహాత్మ స్రంబునందుం (బథమా శ్వాసను, 


ద్వితీయాశ్వాసము 

( | రమణీ కుచకుంభప 
ఇ న నం రీరంభ పటీర 1ఘుస్ఫణ 3 ఘృస్టా లేప 
3 4 | స్ఫారభుజాంతరరుచిరా 
కార పృవణాభిధేయ 4 కాకుళరాయా ! [ 
నీ. సూతుం డంతటహార్ష స ఫమేుతుం డగుచు 

శొనాకొది మహాముని * జనులతోడం 

బలిశ ని ట్లని యప్పద్ము 3 భవుండు తనదు 
* భువనము కరుగ సంయమి * నివహా మచట. 9 
క. 2ఆరాధన పరులయ్యును 
నారాయణ పాొదపద్భ $ నతనుతచతురో 
దారధురీణత ననుదిన 
మారాధన సీయుచున్న +? యవసరమందున్‌ . 8 
మ. అరవించాత్సుండు చకి)సంతతముముక్ష్యుధ్యత. సంసేవ్యసుం 

దరుంజై * కవుజనానురాగ ఫలసం$తాన ప్రదుండై నిరం 

తరకారుణ్య సుభాంబు ఉరాళియగుచు౯ా ) నానాముని సోమమం 

తరహాస్యార్చితదివ్య వె భవముల౯ 3 రాజిల్లుచు న్నుండంగన్‌, క్తీ 
క. -ఈగతి శరత్సహసం 

5 బేగిన నా కాలమున మహీపతి విజయో 

దో్యోగుండు భారతవర్హా 

భోగధరాపాలనిపుణ * పుణ్యాత్నుం డిలన్‌. ర్‌ 
క్‌. చ మస్పణ ఘుస్పణాలేప. 2వ ఆరాధన ఫరమభ క్తిని. శి. (క్రమ్రయనురాగ, 


క. క. లక 'సులయచుకా ఈ క. సేవిత, 
$ 





a 


26 వల్ల భాభ్యదయము 


సుమతి ఫీంకాకుళ ౦బున నాంధి) నాథుని సేవించుట. 


క, *ఆతం డవార్చతి కులసం 

జాతు(డు సదసదషవేక 3 చాతుర్యగుణో 

చేతుండు దిగంతవినుత 

ఖ్యాతుండు సుమతియను నృపుండు $ ఘనమతియుతుండున్‌ . 6 
శా. దైవ్మజేరిత చిత్తవృత్తి నిలపై 5 ధారాళసంచారసు 

ప్రావీణ్యంబున నాంధి భూతలముపై * రాగిల్లి యేలేర స 

ద్భావపా' ఢి మునీంద”చందనివహ $ న్యా పంబునై యొప్పునా 

కోవిష్ణుస్థలిం చేరనా చెలమి౯ $ ఫ్లోకాకుళాఖ్యాకమున్‌ ' 7 
వ అది యెట్లనిన. 8 


. రథయూధ చేమిసం $ రంభవిజృంభణ 
డారుణగర్జన $ ఛాషన మణంయ 
2క౭ిఘటాతత తురం $ గ ోణిభుట్టన 
= ధర నాదికూర్శ కకర్పరము వగుల 
శస్తా/స్ర్రునిచయ దోశ్చంచద్భటానీక 
పదధూూలి కిరజనికాస్పదముగాయగ 
శరీవిశాల గం 4 భీర భాంకారంబు 
దిగిభసమాజంబు ? 2బెగడుపటుప 
వికుదుపడగల గొడుగుల 4 తఆచు తరణి 
కిరణపటలికి మాటు గాం 4 బరగుచుండ 
చామరసోమరుచిరాఖి J రాము డగుచు 
సుమతి చనుదెంచి నిలిచె సం$భోమ మెలర్చ. 9 


aim 


వ. అంత, . 10 


రోగి 


. అతిమతిమైన యాసుమతి 3 నమ్మునివర్యులు గాంచి బేవతల్‌ 
త్‌ a ౩ జ ఆల 
శతమఖుం బూజస్తేయుగతి 3 సమ్యాగుదీర్థ త నర్భ ్యపాద్యసం 


"ఒక. “ఆకడవాంతి”. చ కడవ్యాపతి”. 2. క, “శభ్ణతా?, 
ఓ. క. “ దిగులుపడేగ ౫ చ “బెళకు పడ”, 


8. క. పరము, i 


గొ 


ద్వితీయా శ్వాస ము 


గతుల నభీస్ట సతుర్భాతులు4గా ఫలసంచయ కందమూలసం 
తతులు నొసంగల్ల కొని ము+దంబున నమ్మ నిసార్వభౌములన్‌ | 


- కనుగొని నన్ను మోర లధిగకంబుగ సత్క్యృతిసేయ నర్హ్మవమా 


ముశుల 1సపర్య సేయుటయు 3 ముఖ్యము మూ కటుగాన నిష్త్పుడీ 


వనమున మో కభీష్టమగు $ వాంఛయెొుటుంగలం జెప్పుడి తగళా 
మన మలరంగం జేతు నను * మాసము లే దని యానతిచ్చినన్‌, 


శా, .ఆరాజన్యనరేణ్యుం గొంచు మును లత్యంతప మోదంబున౯ 


న్‌ 


మ 


వ, 


శీరమ్యాయతవత్న్షు నచ్యుతు ఏరిం$చిపాక్ణితుండై నయా 
2కారు ణ్యామ్బుతసాగరు౯వరుని శృంశగారా న్వితుకాభ కమం 


దారుకొాథీ శిరజనార్చితు౯ హరి రమా * నాథుం బరంధామునిన్‌* . 


దర్శన మెొనరించినను ను 

దర్శనధరుం గాంచి నృపతి 5 తేద్దయు 4 మధుర. + 
స్పర్శ వచనగచనలను వి * + 

మరగ సడుగుటయు సలరి $ మాని వరేణ్యుల్‌ + 

అర తే కిచ్చట 'దేవతాలయక వాశటానీకమ ద్వ్వారగో 
పురవీథ్‌ పీనుణాభీమంట పచయంశబుల్‌ ఛాసురాందోళికా 


ద్యురు రయాన పృకరం బొనర్చి మణీ నతో సలాస మాసోత్సవో 


తర సంవత్సర వై భనోల్లనిత శం 4 కర్యంబు లీస్వామికిన్‌. 
నడపింప కవలయు నరవర 

తడయక భవదీయ పాలి + తంబగు భువికి 

"దొడవగును రమానల్ల భు. 

డడరుకా గడువేడగూతోడ 4 నని వచియింపన్‌. 


ల 


Il 


12 


18 


14 


15 


16 


ఇన్విధంబునం బలిి-న  యమ్మునిపుంగనుల నినయోక్తు లాదరంబున 


నాలించి యప్పాన్థివుం డి ట్లనియె. 


శా. ఈబేవుండు మదీయసతుగాలధనం $ బీయిందిరాధాముండే 


Can 


'బేదీస్వంబగు నాంధ్య నాథు. డనలగన్‌ 4 ధివ్యస్వరాపజ్ఞలా 


17 


1*¥. అనభాలి జే". 2. క. జ్యాన్చుతవూరిశస్వరుగ. లి. కళ ధీరో జగజ్జితున్‌ 70, 
ఓక. నోధుదో వచనములను ర్‌, క. ఉర్వసాసప్రకర, 6. కా పధియు. 1, 6 దొడర 
గబ పుడమి వల్లభు. 


డక వల్ల ఛాభ్యదయము 


భూదేవో త్రము లాలకించి విన సీమోోదంబుతో భూవరుం 

డాదిబిహ్మము.గాకుళాధిపుయద స్ట ఛ్యానప)సంగంబులన్‌ . 18 
గీ. మొక్కుచును మాటిమాటికి ్‌ ముదముతోడ 

నఖలపరిచరయుతముగా 4 నచట నిలిచి 

యాంధ్ఫ)నాయకదాసుండోననుచు నుడువ 

నామహాహ్యాయ మలరె నా * స్వామి కవని. 19 
వ అడి నిదానంబుగాం గాకుళాధిపశ్లీ నాథున కాంధనాథాభిధానంబు 

యథార్థం బయ్యె ననంతరంబు సత్యసంధుం డై యమ్ముహీపతి యధి 

కృత పృ తిజ్ఞాన్వితుండై షీ దేశికో క్రముగ దీక్ష వహించి నిలిచియు, 

నేర్పరులగు విశ్లిల్పివరుల రావించియు, వల నగు కళా వేదులం బిల్పించియు; 

కి'యాకుశలులగు పరిజనంబులం గూర్చియు కియు క్రప్రాయత్నంబున సకల 
" సామగ సమకొల్సి ఉవారలచే గోపురద్వారకవాట తోర ణరత్న కుడ్య 

సాలభంజికా స్తంఛాభిరామ ముటపవా?త 'దేవతాగార పాకార్ల 

నిర్మాణంబుక్‌లొనరింపుచు నానారమణీయమణిగ ఇఖచిత కాంచన పరిషూ;- 

రంబులు గావింపుచు నెల్లెడలను భవనంబులం బరిదింత ల్లా పనంబులుగా 

రచియింపం జేసియున్న సమయంబున, 20 
క. జలదాగమమున నవసీ 

స్థలమున వర ములు గురియ 4 సస్యము లలరె౯ 

కులగికుల నుండి మెండుగ 

సిలమేజటులు నిండి పాఆం 4 చెలలరౌక౯ా వజదల్‌. 91 
చ, అలర మృగేంద)రాశి వారి $ దశ్వుండు సేరల సవ్యాజానదీ 

జల మతిపంకయు క్రకలుశషం బయినం గని భూతధథాతిని 

రల సలిలంబు గల్లమికి $ రాజవరేణ్యుం డనూనకర్శ వి 

హ్వూలుం డగుచుండి మాధవ్రు పోదార్చన శెట్లని యాహసేయుచున్‌. 22 
క. సలిలాశయ మొనరింపం 

దలంచియు. బూజార్హ్మ మెట్టు శే తగు నిపు డనుచు 


1. కం “డదెశిక యు _క్షమున. చ ఇదిలేదు. 2. క. కధీవరుల”,. 6. చ 4 బహు ౫, 
జ ల్లో. న్న వీంతులమోే జ్‌ శ్‌. క “లానరించు?. 6, క్ల “రచీయిం౦ంచిరంమండు”. + 


దిగీ తీయా శ్యోస ము 29 


న్నిలనరయ భ క్షజన వ 
తలు: డగు భగవంతుం డపుడు 3 చయ్యనం బలిశెన్‌. 989 


/ స్మృరియించినం గనుంగొనినక౯ 


దురిశములు దొరంగు సరుంనిం * దుది బునరావృ 
_త్తిరహితపరమపదాశ్రయ 
మిరవుగం గృపచే ననుగ 3 హింతు హితవుగాన్‌. 24 


* ఛింతొ కులాత్ఫు+ డగు భూ 


' కాంతుని గని ప్రియము నీకు. $ గావించెద నం 


చాంతయు బ్రసన్నుC డయిన య 
నంతుండు హరి నిజ సుదర్శనము గనుంగానుటన్‌. 25 


: అవ్విమ్షుదేవు ననుజ్ఞ ౦జేనీ ప్రభాకర సంకాశ పకాశంబై దెత్యచక) 


నిబర్హ్ల ణం బగు చక్రం బతివిక )ముంబున భూతలం బ్రతిరయంబున భేదించి. 
రసాతల గతం బగు గంగా +ప)వాహైంబు మనోవేగంబునం గొని వచ్చి 
సరోవరం బొనరించి కమ్మణు హరిభుజాదండంబు నాశ)యించె నది 
కారణంబుగా న త్తీర్థ రాజంబు చక్రకీర్థం బన6 బరలౌ నంత 26 


. అది విశీంచి సమస్త సంయమిచయం + బా భూతలా ధీ[ఘుండుకొ 


మది సంతోషము విస్మయం బలర శుం $ భల్రిల సుస్నానశ 
శ్వదనుస్టానగరిస్థతకా హరి సమ ర్చాచర్య లేపార ఛా 
స్వదనూనంబుగ భర్మ చక్ళము రచిం 3 పం జేసి సద్భ క్షిచేన్‌. 27 


= నిలిపియు భగవద్భ క్రియు 


గల వై పవ సమితి నునిచి ? క్ష్‌. ౦కర్యంబు౯ 
సలుప సుదర్శన పూజా 
కలనం బలవడ నొనర్చి శ కారుళపతికిన్‌. 28 


- అమల మణి దండ ధవళ ధ్వశజాతపత) 


చారుతర చామరాభథ వృ] తొరుపీఠి 
కా పీశయ్యా మహోం దోళి 4 కానికాయ 
ముకుర కాంచన భూషణ 3 ములు నొసంగి, 29 


1. క.“ చెంతయు సు(ప్రసన్నుల్రైయ ”. చ, “ చెంతయు మృదువుగయబల్మెయను. ” 


ఫ్ర0 వల్ల ఛాభ్యదయము 


చ. అగణిత విష్ణు భక్తు $ లతి యాగచయోచిత వేదా స్రు) పా 
రగులు జతేందియుల్‌ బహు పు $ రాణ పరాయణ చాతురీ వే 
వ గుణ గణోన్నతుల్‌ కమల ఫ సంభవ సన్నిభులెన విపు ౧లం 
దగ నటు నిల్పి యంచిత ము * దం బలర న్నగరం బొనర్పలోన్‌. - ౪ 


. వకుళతమాల తిం * దుక బిల్వ సహాకార 
కామా'ది తరు మవహోోగద్యానములను 


గతో 


కెలవాంస సారస $ కల్హార విలసిత 

పోకట సలిల త? టాకములను 
సాల వితర్ది మజ) కవాట గోపుర 

ద్వార పఘాణ విశతానములను 
కనక మాణిక్య సంకలిత నానాథాన్య 

పూరిత ఛాసుశా 3 గారములను 
నలె వష్ట్య త్త తేర శతత్ర $ యూలయముల 

మహిత భాగవత శే J 3 సహిత మగుచు 

భూరితర దేవ టం $ సూరియుతము 
నిగమశరణము కాకుళ $ నగరవరము. వ్‌! 


రల 


ప శృంగార తర దివ్య 3 9 మంగళ పాఠక 


సుతి గాన చణ నిత్య 3 9 సూరి జనులు 
తరుమణి తిరుచూర్హ 3 తిలకోజ్జ ్వలానన 
౯ జ 


శంఖచకాంకితా శ జాను భుజులు 
ధనురాది వివిధ సాశధన తను తాొణులు 
రాజీవ నయనాభి *+ రామ ఘనులు 
కెమల కటాతు పోకుణ కళావంతులు 
నభినవ 1కనక పీ 5 తాంబరులును 
గలిగి భోగార్డ గరిమ పిగకాశమాన 
మగుచు మణిహేము మంటషా 4 | 


1. క. గో కనక వితాండములు ?, 


ద్వితీయా శ్వాస ము లి! 


కముల నరలోక వైకుంఠ * కలన నలరి 

కాకుళాఖ్యాత పురము ప్రఖ్యాత మయ్యె. 82 
ఉ. చందన పే హిమదుగ్గక ర $ సాల తమాల కపి త తింతిణీ 

తిందుక ప వట 4 తిల్వ పలాశ హు నింబ మా 

కంద aR జంబు సుర 4 కాంచన పర్క- టితుంబురానన 

స్యందన శాల్మలీ ప్రభృతి $ సాలవిశాల వనాళి రమ్యమై. 88 


' _వ.' అమరి మటియు నమరాలయంబు ెజంగున శక పాదప దేవవల్లభ 
వై భవంబును, సవన భవనంబు కరణి'యజ్ఞాంగాగ్ని నిఖా సముజ్ఞ్వలనంబును, 
యమవమునగరంబుభంగిం గాలస్క-ం౦భవార కాసార కవునీయంబును, 
నైరృతి నిలయంబునుం బోలె భూతావాస పలాశ భాసురంబును, ప ప చేత 
సుసదనంబు పగిది వరుణ శోభాంజన రంజనీయంబున్తు గంధవపహు మంది 
రంబులాగున శష్గసనవాతపోత కలితంబును, అలకాపురంబుకె వడిం గు 
జేరవర _కుందసుందరంబును,* వైలాసంబుసాబగున సీశ్వురశివాసమన్వి 
తంబును, యోగీంద్ర సివాసంబువడునున6 పిప్పల శాండిల్య గాలవ కౌళిక 
తాపస విలనితంబును, భోగవతీ పుటజేదనంబువిధంబున నాగరంగసు 
వ్‌ రాయుతంబును, పర్జన్య భ వనంబుమాడ్కి- ఫఘునఘనసారఘువుఘుమా 
యమానంబును, లాస్యాగారంబు సొంపున గణికావిలాసినీనట తాళవితతం 
బును, సత్యలోకంబుచందంబున నజామోద (బాహ్మీవిరాజమానంబును, 
వైకుంఠంబు రీతి వివ్వక్సేనాచ్యుత మోక్ష వై లక్షణ్యంబును నగు నారా 
మంబు సకల జననయనాభిరానుం బగుటయు. 84 


ఆ. నాకులు మెచ్చయణాకుళపు శ నారిశెళంబులు నాకుందో౭టలుకా 
బోంకల మానులు౯ వకుళ $ పుష్ప మహీరువా గో సనీలతా 
సోక సుమాలతీ (పతతి శ తోసరిరాక సురాలయంబులో 
(మాంులు 2 తెల్లటోయినవి $) మానక ము న్నవదాత రీతుల౯. తక్‌ 


. ఉ. వారు వసంత మాసదివ + సంబులు కాకుళ పట్టణోపకాం 
తార .నికాంతపల్ల వవి 3 తానసుమాతత ప కలం 


1. క యన్న ంగాక = సభాస శా వ్‌ల* 2. క. [రూకలు తెల్పక నాయెనని, 


క్‌ి 


cir 


వల్ల ఛాభ్యుదయము. 


కారి గుడారుచీర లొగిం $ (గమ్మి సురల్‌ వారి కంపినట్టి పెళ 
వారణ తార $ వింహహాయ 3? వాహాములు న్వలె నులసిలెడిన్‌. 86 
CoN ౧౧౧౧ 


. నూతన లతాంతకిసలయా * నోకహములు 


మదన శరసంచయ విమాన * మృదుతరాను ॥ 
సరణిం బుగుపో _తమునకు వోసంతు. డంత 
నపచితీయోగ మొన రించె + ననలం బరలా. వ 


. అలరు నలరులతో శారీదాగమాళి 


"కేతనోద్ద్యో త మయ్యు ని  శేతనోప 
నివు౪ాటంబుల ఘనసార 4 నివవాపూరి 
తాతినిర్హారి 1గరిమ 4 నహార్నిశంబు. 85 


+. అవసరములందు నుచితోపీహారములుగం 


బరువు దప్పకయుండ సు * పర్వభూరు 
వాముల సుర లంపీ రన నొప్పు $ నవ్ష్షయముగం J 
బురవనశెబుల స త్ఫల భరిత తరులు. 39 


9 సురదీర్థ్సి కాంతర 9 పరివాహా తరళ్ళిత 


సుషమా విశేపా నిమిషము లనంగ క 
నుత్సవ సమయస 3 ముల్లాస సలిలావ 
గాహభఛాగవత యు $ గ్నంబు ననల 
మానస కాసార + మహనీయ సంచార 
రాజమరాళాభి * రాము మనలో 
వీచికాజాల కో తాచలసానులం 
(గీడించు కిన్నరా $ కీర్ణ మనం 
మునిగి తోంపచు సల్లాహామునం 'జెలంగి 
యోల లాడంగ నొప్పు వోళాలమిోన 
చక్రవాక లస తె్యగంచ శ చకిత విపుల 
సారస విహారి సవ్యాజా * చక్షవారి, 40 - 


1. క్ల (గరి సిన. 


సీ, 


క, 


4) 


ర 


ద్వితీయా శాస ము 9 


కలకంఠి కాకలీ * కల కలధ్యని నివ్యు- 
టముల నిదాఫఘ కా + లమున నవుఠరు 
సీరదవేళ మ + యూ రముల్‌ చెలచేలి 
ఇ వీంఛముల్‌ విప్పి కు * ప్పించి యాడు 
శరదాగనెరాదార శ) సమయంబులను శుక 
శారికా వ్యాహార $ పూర మొప్ప 
మిహికావసరమునం * దుహిచాంశు బింబాస్య 
లుపగూహాన రేవాతి * విపుల మహిత 
మగుచు శశిర రుశోభిత $) మై మహీరు 
పాములు మజియును సరసీరు $ పాములు ఛాన్య 
సస్యములు గోమనుష్యాది ? జంతు లలరు 


సౌఖ్యతరముగం గాకుళ $ స్వామిభూమి. > 43 
నిరతము తిరువారాధన * న 

జరుగ వినమృుతపడికి. దదవ $ సరగాంగేయాం > 

బరముల క య్యాంభాధిప 

మురహరున కొసం” నూళ్లు  మున్నూటబువై. 42 


* మరి పరిచర్య చయం దగు + మూనవ కోటిని దాసదాసికా 


పరిజనముక౯ా సుగానచణ 3 పాఠకవర్టము "కాపాళానకా 
భికుచిరభద)వాద్యము లు $ పెందున కర్పణసేసి సత్యసం 


గరుం డగు రాజవర్యుం డధి * కపిధితం బగు కీర్తి మంతుంై. 48 
తతర మింత లేక విది 4 తంబుగ తద్ధిమిత త్తతత్తతా 


తత్త యటంచు. దాళగతిం ? దప్పక నాట్యము సల్పు నట్లుగా. 
జి తజుశూణపం క్తు లనం $ జెన్నగు బి త్తరినాగవాసముల్‌ 
మొ తముగాంగ నిల్చెను న మోఫఘమనోరథు.2 నయంబునన్‌ . 44 


పంచమహోబూా ద్యంబులం 
(మకాంచతరాల్యాణవై భ శ వం బొనరించె౯ా 


1. క. చ. భవాధివిప్రుల. 2. క. చం, జరుగను మరి పడితేరావసర. 


ర్‌ 


నల్ల భాభ్యుదయము 


'కాంచీపురి కన యనగ ను క 
దంచకతి చె త్రశుద్ద 4 దశమి మొదలుగాన్‌. 45 
౧ a= థా 


+ పౌర్టి మ దాక నుత్సవము 3 పంచమజవోనినదంబు లంబరో 


దీర్గ దిగంతరంబులం (బ$ తిధ్వను లీన 1డిశాధి నాథులా - 

కర్ణము నాలకించి విని  కాంతలతోడ విపపయసంబునక్‌ 

భోర్న నుతించి రాసుమతి 3 పుణ్య మగణ్య మటంచు మించగన్‌ = 46 
చురునాం డ రుణోదయమున 

సరసిజనయనుండు చక్రి (3 చక్రాఖ్యసరో 

వరమునకు నరిగి పరిజన 

పరివారముతోన డి శ ఛ్రాసురలీలన్‌. . 4&7 


. నిరాట మవధరించెక్‌ 


శ్రీ రాంబుధిం బవ్వోళించు 4 సిరివెనిమిటి గం 
భీరజలాశయమునం దన ౯ | 
నారాజయణుం డనెడువూట 4 నాయము గాన్‌. 48 


. అవభృథమైన పీమ్మట వి $ హాయస శేతువు గాను దత్నీణకా 


సవినయభంగి విప్రుల కొ $ సంగి మనోహర హారయోగ్య వ ॥ 
స్తువు లుపహారముల్‌ వివిధ శ సూ కవచః (పణుతుల్‌ నెలంగం గే 
శవునకు నారగింపులు వి $ శాలముగా రచియింపం జేసియున్‌, 49 


* ఇట్లు సకలవిధ వై ౦కర్ళంబు లలవడునట్లుగా. బురంబునం గాపురంబులుగా 


సమర్చించి (ప్రతిజ్ఞ సాంగం బగుటయు మహవాత్ళులగు తాపసో త్రములచే 
ననుజ్ఞాతుందై యా మండలేశ్వేరుండు (స్రీ) వల్లభున. కతిభకి వినతు లొన 
రించి తదీయానుజ్ఞ లు గైకొని భేరీకావాళాద్య పరివితవాద్యవి శేష 
నినాదమేదారంబు గా మోచంబునం జతురంగచేనాసమేతుండె పూర్వ 
(ప్రకార వైభవంబుతో. దన విశాలనగరంబునకుం జనియె నంత నకూడ. 


= ఈ విధమున [ద్రుహిణాది సు 


2 రావళియును సుమతివంళ శ జూవనిపాలున్‌ 


ళా 
"7 


క ఏళున ్‌ స్ట 
1. క. చ దిశాధినాయకుల్‌ కర్ణములాలకించి. 2. క. రాధాముని.. న. సు రానళిముని, 


దగి తీ యా శాగ్భీ స ము రస్‌ 
పావనకృ్ళషప్లాతటమున( 
గావించు సపర్య తెల్ల 3 గైకొని మజియున్‌. స్‌] 


క (శ్రీయు_క్తిదనరి హారి సౌ 

ఖ్యాయత్తుం డగుచు నుండ 3 నద్దజభవుండా 

తోయరుహోతుని సన్నిధి 

సీయాగ[కమము విని ని  రీక్షాజేతున్‌. క్ల 
క వచ్చి కనుంగొని కమ్మణు( 

జెచ్చెరం దద్జేవభవన * సీమకుం జనియె౯ా 

విచ్చలవిడి. దద్భ & స 

ముచ్చయమునం జొక్కి-,బేవ +) మునివరుం డంతన్‌, ర్‌త్రి 
వ మజీయు నంత వేదాంతముయసాగంతుం డయిన పా రాశర్యుండు తొలి 

గంగామధ్యంబున నుండియు. | 54 


చ. అనిశము వేదశాన్ర్రనిచ $ యంబులకన్నం బరంబు లేదు త 
స్థనతరశేశవాస్వాయుని $ కం'కును దైవము లేదు సత్య మం 
చనఘుం డుదార వై ఖరిని $ హస్తము సాచి వచించె మేదినికొ 
దనరంగ సర్వలోకహిత 3 తత్పర బుద్ధిని విశ్వుతంబుగన్‌. ర్‌ర్‌ 
క. 'మేదినిలోపల సజ్జన 

వేదితమై వేదమార్ల 5 విభవములందు౯ 

జోడితను పలువొందును 

వై దికకర్ధుంబులం ద $ వశ్యము విధియె. ర్‌ి 


slr 


. ఆచమనంబు సేయుటకు * నర్హ్యము శీభవనావు మూర పుం 

డో)చిత ముంతిరాజ మగు $ నొయ్యన నమ్మహనీయత త్త స మా 

లోచన పేయంాం దరమె $ లోకచయాదిమసృ్ర్ట కారణం 

బై చనునట్టికేశవు మీహానుపహిమంబు నుతింప శక్యమే. ద్ద 
ఊఉ, ఎవడు భక్తి నైనను యా భేచ్చను నైన ర మేకం గేళవుకా 

* నవ్వుచు నైనం బేదుకొనిీనకా దారితె భుము నాశమై చనుళా 


వల్ల భఛాభ్యుదయము 


జివుర్టినం గాలకింకరులు $ చేరంగలే రవసానవేళయం 

దవ్వనజాయతామ్రుని ర $ యంబున నెమ్మది సంస్కరించినన్‌ 58. 

. చెలంగి ముదమునం గాకుళ * తేతియాతి 

చేయుటకు నెంచిలేచి సు 5 చిత్తు లగుచుం 

దలంచునరులకు లభియించు $ 1దత్సలంబు 

సీకిన యాచక) తీర్ధాభీ శ పీకు లగుచు 59 

. శకేశన్ర సేవించినం గీ 

నాశనివేశంబు గనరు * నరు లతిదురితా 

వేనిత చరిమ్ల్లలె స 

ర్వాషశనభుకురాలగు భఘనదు $ రాతకు లై నన్‌, 60 

వ. వెండీయు దత్‌ శ్నేత)ంబునందు. 61 

. తులపీకానన మిడి త 

దళదామము లెవరు భ కి శ తత్పరమతుై! 

యలరి సమర్పణచేసిన 

నెలమిర్‌ గ వల్యకాంత $ హిత వగుచుండున్‌, 62 

= భువి దురాచార సర్వాన్న 5 భు కకర్ళాతఘ్న 

పతితపాషండనా సిక 5 వ్రాత్యు లయిన 

నాంధ/నాయకు దర్శింప 3 ననుదినంబు 

పరమగతిం జెందుదురు సుప $ ఛావు లగుచు. 68 

* ఫలదళకుసుమ సముద్దమ 

ఏిలసిత నానావనీజ * విహితం బె పెం 

పలరు వసంతోత్పవమున 

వలనుగ మధుమాసపూర్వశపక్షమునందున్‌. " 64 

+, ఏనరులైన శౌరిం బర మేశ్వరుం గోశను శార్ద వాస్తునికా 

వె నముతో నుతించుచు ది $ వాకరమండలమధ్యవ "రి గా 

ఛ్యానముచేయువారు దురితంబుల "బాసి విమానయాను'లె 

భానుసమిోపమందున సు $ పర్వులుమెచ్చ వసింతు రిమ్ముగన్‌ . * 65" 
1. చ తతృలంబనవిని, | 


చ్‌, అమరగణాగ)గ ణ్యు నఖి $ లాత్గకుం చె త)వళక్షు పూరి మా 
వ ర్‌ం 

సమయమునందు నెవ్వరు ని 4 శాకరవింబముం గాం దలంచిన౯ 

ఏివులయశంబునం బరగి $ "వేల్చులు సన్నుతిసేయ నెమ్ముది౯ 

హిమకరలోకమందున యీ థెచ్చగతి౯ విహరింతు రెప్పుడున్‌ , 

=. తురగారోపహుం డగునా 


క్ట 


గా 


మ! 


ద్వితీయా శ్యా సము 


హరి కాకుళభ్ర్త నెవ్వ * రైన నిరీశ 


ఫరు లయి సేవించిన వా 
రరుదుగ గంధర్వలోక 3 మందుదు శరెలమిన్‌. 
. కరివరారూఢుండై న శీకాకు లేళుం 


గాంచుమానన్ర లఖిలసీతం-తువిశేన 


ఫల చయసుగవమ్యు డేజేంద్ర $ పదదివాను 
లగుదు రవుర గణాన్వితు 3) లగుచు నెపుడు. 


నః 


నరు లెవ్వారలు కాకు ళేశ్వరూు రమోీనాథు౯ వావీ.కేళశుని౯ 


వరకంఠీరవయాను. జై నతటజే సుద్భ క్రి కిం బ్రసేవించువా 
కతు కె లాసనివాసమందు శీవసాశయుజ్యంబునుం జెందియుం 
దురు  లకీర్ణివపుసత్‌ కృపామహిమ నిర్గూతాభుసందోహురై 

శా, ఆశాభ ర లుదీర్థ సంస్తుతులు సే య న్నేరుసంకాశ మా 
క శేశోజ్ఞ పలయానుడొ తజి హృషీశేశు౯ హరిం గాకుళా 
ధీశుం గాంచినవార లాసనకయో 5 గీందా)ది లోకంబునం 
దాశోథాన్వితులై వసింతురు సదాకహ్హ్తాదపిశంసాత్ఫులై . 
మ. రభసోదే)కమరాళయానగతుంతై 3 రాజిల్లు లీ కాకుళ 
పభ లష్రీలలనామనోవారు సుపీర్వతా ణు సేవించినా 
శుభమై సంయమిపూజితంబయి సుర$1స్తుత్యంబు నై సర్వదు 


మ్‌ 


ర్లభమైై యొస్పెడు సత్యలోక మవలీ్‌లం గాంతు రారూఢిగన్‌. 
క, అతతగంధవపహోశన 


నేతపయి న్నిలుచు నాంధ 3 నీరజనేతున్‌ 


1 


కే చ. భూయందు "ని. 
అంటీ కలో 


ప్ర? 


66 


67 


68 


69 


Ca 


పకి వల్ల భాభ్యదయము 


జేతనులు గనిన నిలుతురు 

శ్వేతద్వీపాది పుణ్య $ సీమలయందున్‌. 79 
చ. అతులిత Ea వాహనము $ నందున గాకుళభ ర్త సుందరో 

న్నతముగ చేగుదేర సద $ నంబులు వెల్వడి యెల్ల మాననుల్‌ 

నతినుతు లాచరించి యదోనం బగునట్టి తదుత్సవంబున౯ 

కుతుకమతిం గనుంగొని వోకుంళమునందు వసింతు రెప్పుడున్‌. 78 


ణ్‌ 


చ అనువుగం బూర్జి మాహిమకశరాభ్యుదయంబు తెజంగు 1నన్‌ రథం 

బున హరి కాకు ఖేశ్వరుండు $ పొల్చినం గన్లొను వార లీ యిహం 

బున నతిసౌఖ్యసంపదలం $ బొంది శరీరవిముక్తులై న సం 

తసముగ శాశ్వతంబగు పీదంబున నిల్చెద రూర్జి తంబుగన్‌. 74 
వ. మజీయును. | 75 


త్తే 


. వసుమతి జైత్స మాస సిత శ పక్షమున౯ విధితార నై ననుకా 
వెస మృగశీర్ష యం దయిన $ విష్ణువసంత మహాత్సవంబు వెం 
పసలొోలోల బూర్జి మాంతముగ శ్‌ నెవ్వం డొనర్చు. దదానుకూల్యసం 
తసమున నెవ్వ రై నను యథావిధి సంస్తుతి సేయువారలున్‌ . 76 
నీ, సకల భోగానుభవములు $ త్ప్పవమెలర్చ 
నలరి దేహావసానంబు * నందు బరమ 
పదముంజెందుదు రఘములం $ బాసినిత్య 
ము క్రిసంగతి నత్యంత * ముదితు లగుచు, 77 
వ వెండీయు నిహాలోకంబున నాంఫళా ప్రదంబగు, శ్రీకాకుళ శ్నేత)ంబు నందు. 
ఉ. భారత వర్ష జన్య జన 3 వర్షము లాతతభ క్రియు క్రి చె 
న్నార వసంతమాససమ $ యంబున జేయు ముహోత్సవంబునకా 
ధీరతతో దివి న్నిలిచి 5 చేవ సమూవాములకా మహాత్సుల౯ 
వారక కాంచి మొక్కుదు ర $ వళ్యముగా ననిమేషవై ఖరిన్‌. 70 
క. అభిలాష మలర సేవా 
విభవంబునం గాకులేశు 9 విధివంద్యు రమా 


1+ జ ta (త్రదం”. En “న్యప్రదం”. 


ఈ 


30౧ అ 


క్‌, 


ద్వితీయా శా్టి సము 


విభుం బరిచర్య లొనర్చెడీ 
శుభజనములం గాంచి పొగడి శ సొగియుదు రవురుల్‌, 


పారోపాడి ంకర్య ధుర్యులై భజియించు మనుజవర్ష ౦బు, 


. ఎయ్యనవి కోరి భజించిన 


నయ్యయ్యపి దమొసంగుచుండు $ నభిముత నులరకా 
చయ్యనం గాకుళవల్లభుం 
డయ్యెడం బరమాను రాగం $ డై యెప్వు డిలన్‌. 


. అనుపమను విద్యా కన్యా 


ధనసుత కాముకులు నెలమిం 4 ద రక్రత్సలముల్‌ 
కనుదురు సురలోకామృత 
మనువుగ వాంభించు చారి * కనియె లభించున్‌, 


=. తడయ కిల నాదిదేవునితే దపసు అెలమిం 


గోరా బై వారం గాంత్నీంపం 3 గువలయమున 
మంత సిద్ధియు నలవడు 4 మహితముగను 
గాకు శేశుపసాదంబు ? కతన నెపుడు. 


. సరస మగు కాకుళేళు ప $ సాద మహీవు 


మలవియె నుతింప నవని నశన్నలువ ౩న 
నట్టి శేశవబేను స 4 మర్చితాన్న 
మఖిలపావన మతి దరి ) తొపహారము. 


3 దేవతలై నం గోరుదు రు దీ ర్త పవిత మహాప్రసాదము౯ 


జావను తొను రీ నరులు 4 భషణ చేసిన యంత బహ్మవా 
త్యావిల గోఘ్నుకాంచనహ $ రాసవపాన మృషపావివాద దో 


. పావలి నైనం బాసి విన 5 యంబునం గేశవపాదభక్తులె. 


అందుల కొక యితిహోసము 
+ పొందుగం బెల్బను వినుడు 4 బుధనరు లిపు డా 


89 


80 


: సనాతనంబై ము కి బీజంజై న సకాకుళ క్నేత)ంబున హరి కర్పణంబుగా దీ 


81 


82 


88 


84 


ర్‌ర్‌ 


56 


వల్ల ఛాభ్యోదయేము 


చందము మున్ను 3) బరాశరు 
నందను సన్నిధిని వింటి 3 నయముగ నెలమిన్‌. 87 


, అది యెట్లం చేని. 88 


సోమళర్మక థః 


గొ 


. మున్ను కళింగ దేశమున * మొక్క-పుం బకళణమందు నొక్కొ-చో 


నున్నత మందిరం బలర శ నుంజెం గుటుంబినితోడ ధైర్య సం 
పన్ను(డు యజ్ఞ శర్మ యను $ పాజుం డుదంచితశోభనాంగి వి 
ద్వన్నుతభాగ్య యాతని ని 3 తంబిని కాంతిమతీ సమాహ్యయె. 89 


= ఉన్నంత నవి ప్య'కాంతారత్నం బొకఠరానాండుు రజస్వలానంతరంబునం 


బుణ్యసరిజ్ఞలంబుల జలకం బాడి శుచియె తన విభు ననురాగాతి శయంబున 
మనంబున ఛ్యానింపుచుం జనుదేర మార్ల మధ్యంబున నొక, శాకునికుం 
డెదురనం గనుంగొని నిజనికేతనంబున  శేతెంచి యహాంబునం 
గృహాంబునం గల పృయోజనంబు లొనరించి యనంతరంబ యా శర్వరీ 
సమయంబున శయనతలంబున మదనకదన విశారదుం డయినపతిం గవయు 
నెడ, 90 


సుగంధి. బొంగరాల రంగుమోజు * బోటి చన్ను దోయి సా 


రం 


= ఉపనీతం బొనరించియు. 


రంగనాభిచే భుజాంత 5 రం బలంకరింపలా 

ముంగురుల్‌ దొలంగ. చేసి శ మోము మోముం జేర్చి యు 
త్పంగపాళివై రతి ప ₹ సంగ సౌఖ్య సంగతిన్‌. ol 
తనరిన దైవ వశంబున 

మనమున మును గన్న శబర 4 మనుజుడు తోకా 

వనజాయ తాశీ కొయ్యన 

సునయంబున గర్భ మయ్యు శ సుతు. డుదయించెన్‌. 99 


= ఇట్లు జనియించిన డింభకున కుత్చాహాన్వితంబుగా జనకుం డగు ee శర 


జాతేకర్మాది సంసాగారంబు లొనర్చిన సోమశ ర యను సరం బరగి 
పరుషభావంబునం జెరిగిన నుపనీతకాలం బగుటయు. 98 


గృప నధ్యయనంబు శా త్ర్రాకృతిం జదివింప౯ా 


ద్యితీయాశ్యాసము 41 


జపలతను బరివారింపుచు 
విపరీతగతి౯ చెలంగె 1 విపాతృృజుండున్‌. 94 


వ.,అంత నుద్వాహానంతరంబ శిశూకాలం బతికమింప యావనగర్వంబునం 
గ ఖుేంద్రియుంజై వీతృవిరోధంబుగా నటించుచుం దలిదండు/ల 
నిరంతర విషపాదాకులచిత్తులం చేయుచు మాతృస్గ ఎతివిశేషంబునం దగి 
సవావాసగుణంబు చేత. 95 


ఉ.' వైదికకర్శముక౯ా విడిచి 5 వారక కార్భుకపాణియె నిసా 

చాదినికృష్ణసంగతి ని రంతరముకా గహానాంతరంబులకా 

మోడి మృగావళి౯ శరస 3 మూహముచే వధియించుచుకా వృథా 

మోదితసోమశర వే కడు 2 మూర్భ మునక జనుదెంచు నింటికిన్‌, 06 
వ. ప్రి ట్లనుదిన కూంరకర్యారంభ సంభమాభిరతుండయిన యాద్విజాధముం 

డఖల బంధుజన పరిత్యక్తుండై రాజ్యంబు విడిచి దూర విదేశ గతుండై 

వ్యాధని సేవితం బగు వనంబుసకుం జని సంతుష్టుండై యుండి జీవాంతక 

వృర్తి౯ జరియించుచు భూతీలంబునం గల దుర్చుద్ధులం “గూడి కఠిన 

భావంబున నిర్టయుండై పురగాామూదులపయిం దాడివెడలి బహు 
+ ధనంబు లపపహారించుచు. 97 
చ. పథికుల విప్రవై శ్యజస 3 వర్లముం దకినయట్టి జాతుల౯ా 

వధ మొనరించి వస్తువు ల $ వళ్యముగాం గొని దుర్శుడాంధుం డై 

యధికధనంయబు గూర్చి నిఖ 3 లాన్వయజన్య శరీరులందు దృ 

2 క్పథమునం గాంతిరూపయుత * కాంతలం గాంచి రతాభిలామీయై. 98 
క. త త్తద్బంధువు లందణ 

నత్తజి వధియించి మన్న]+థాతురమతియై 

య ఏ త్తరుణీ జన తరళో 

న్న త్త త్రకిియ వ. $ మూంస జిఘత్సన్‌. 99 

1. మూర్థతతో ఆ; అని సవరింపవచ్చునుగాని కవి (వకార్ల్య్యము?. ఉను నర్థమున _మూర్థము 
అని యుఫయోగించ నని తో౭చడీిని. 2. ఇందు వర్ష (ప్రాసముపయు క్షయము, కం * దుస్క్హ్బృతమున 
కాంతిరాపయుతే కాంత్రల ” 
గ్‌ 


42 


చవ 


న 


వల్ల భాభ్యుదయము 


తనం నిరంతరశిశ్నో చరపరాయణుండయి సోమశర్శయుం బు క్ల)పౌతాభి 

వృష నొంది గవానాంతరంబున దారుణపాపక ర్మాభిరతిం జరియింపC 
థి శ 

గొంత కాలంబు చనిన పిమ్మట నొక్కానాండు దైవ వకేంబున, 100 


+ వెనవక కాకు భేశ్వరని 4 వేదిత సర్వమహాప్యసాదముల్‌ స్ట 


పరువడి. గాంచు నాగహన శ పడతి నుద్ధతి నేగుపాంధు లకా 
గర మరుదారం గాంచి కుతు 9 కంబున నాతృబలంబు లోభ ముం 
చురవడిం దోడి తేర వగ 4 నొక నిహాదునిం గాంచి యుగ'తన్‌. 101 


DEX 


- పరుసయు సమిపగతం బయ్యె మదీయులగు నాయుధపాణుల నంద 


సత్వరంబుగాం దో తెమ్ము సీవ్రు వ ళరతాంి హితవగు సాధువాదంబుల 
నిలిపెడ నానావస్తాోలంకార శోభిత లయి సర్యాంగరంగలగు నంగనాజనం 
బులుం గల రని ఛానిం దనశబరాలయంబున కనివి [కూరాత్కుండై న యా 
(బన్నాబంధుండు త్వుత్చిపాసాత్రురు పర్మిశౌంతుండునుం బోలె మార్లమధ్యం 
బున న్గుండ్‌ చేరువకుం జనుదెంచినపథికవర్ల ౦బునుం బాజీగ ని వ్యాకులి 


కేండ్రియుండై వృత్షమూలంబున లేచి వారలకు |మొకు,- లిడుచు 
నిట్లనియె. 102 


- ఎచ్చటనుండి రాక యిపు 3 'డెవ్వరు మారు మహోత్కులార మా 


రచ్చపుయిణ్యశీలురు ద శ యాపరు లార్యులు స త్తపోధనుల్‌ 
వచ్చుట నాదుభాగ్య మన 3 వచ్చుం గదా భవదీయ దర్శనం 
విచ్చట గల్ప్‌ నా కిశ న] భీష్టఫలంబు లభించు నర్శిలీన్‌ : 108 


+ అనుచు౯ శతుత్పరివీడితాతురపిపా 4 సాయతు యా దీనవృ 


_తీని మాటాడక [పాణముల్‌ వదలు రీ $ త్రిం గొంతసేపూర కుం 
డి నితాంతాధ్వర మాతృరక్షణకు సా * టిం గాం దటంచుకా మహో 


మునులెల్ల౯ వచియింతు రంచుం బలుకకోమోదంబుతో( టెన్ధికుల్‌. 104 


(a) 


కనుగొని సోమశర్శయెడ 5 గారవ మార దయావిభేయుఆ 


; శ వూ 
యనుపమ కాకు లేశ్వర స * మర్చిత సాద మొసంగి తీర మి 
థి 


om 


ద్వితీయా శార్టి స ము డ్తీక్ర 


చ్చిన భుజియించి (తావుచును 3 జెచ్చెర నీపరమాన్న మేడదో 
ఫఘనరుచిమంత మంచు నడు 3) గ౯ వినివారలు వానితోడుతన్‌. 105 


ఉ. ఓరి నిషాద, సర్వజన $ యోగ్యముం బాపవారంబుం "బావనం 
వీఠుచిరాన్న పాన మఖ $ లేశరకాకుళ నేత కర్చితం 
బె రసవంతమై తనరు 3 నట్టిది సీదగుళఛ్రాగ్యరాళి చె 
న్నారలణగ నిప్పు డబ్బెను గ 3 తార్గుడ నైతి వటంచు6 బలిగ్రానన్‌, 106 


కః ఆసోమశర్శ గడువి 

' శాషసంబున వారిం జూచి 4 పావనహారిసం 

వాస మగు కాకుళం బిట 

శేసరణిగ నుండు నాకు * నెణింగింపుం డనన్‌. 107 


శీ, సాగరాంబరయందు. గృ్రస్లా తటమున 
సరసిజ విలోచనుండు శంఖ ? చకధరు(డు 
శేశహరణుండు నై సహృాషీ. ఫ కేళుం డుండు 
ననిన విని విసయం బండి $ వినయ మొనర. 108 


న రాజసతామసగుణవిసర్టితుం డయి యాసోమశర్శ వారలతో ని ట్లనియె. 


చ. అరయయగ (బహ్మ ఘాతకుండ * నాసవపానరతుండ గొఘ్నుండక్‌ 
పరవనితానుర కుండను * బాలసు(డకా శబరత్వరితిగా 
జరుపుచు నుంచు. గాలము ని $ పాదుల సంగతిచే సమస్త ని 
ష్షురతర కోరముల్‌ చెలగి 5 శూరత చేయుదు నానుపూర్విగన్‌, 110 


క, ఇవ్వీధమునం బథికావళి 

కవ్విధ మంతయును దెల్పి ౫ యనియి౯ా మీ చే 

బువయు నిట భుజియించుట 

చివ్వున మత్చూూర్వ 1 కృత్య $ శేవముగాదే. 111 
వ, అని మజియును. 119 


| 1. క. కృద్వి. 


44 వల్ల భఛాభ్యదయము 


మ. తనదోషంబులు మాటికిం దలంచి శు 34 ధన సుసాష్టంతు డో 
య్యు నయో నీచవిచార వర్తనుండ స $ రో్పోతూర్ష దుషుూర్ముండళా 
ఘనవిజ్ఞానద మస్టుదీయ దురిత  న్నుం బు త్తమజ్నేత మా 
దా 
యనవద్యాత్మకు. గాకు భేశ్వరుని న $ త్యంతప్రమోదంబునన్‌. - 18 


క. కనుగొన వేడుక యయ్యెడు. 
జనియెద నిబె పథికులార $ చయ్యన ననుచు౯ా 
వినయంబున వారలచే నా 
ననువుతుల్తై కదలి నిజగృశహంబున కెలమిన్‌ . 114 


క, ఏగి పదంపడి సుగుణో ౯ 
' ద్యోగతం .దనవారిం బిలిచి + యురుదుమ్మ్యూతిచే 
సీగతి నాగతి యెల్ల దు 
రాగతముగ జరుగుచుంజె * నని నారలతోసన్‌. 115. 


వ వను మున్ను విపాన్సయసంజాతుండం గాని నిపాదకులోద్భవుండం గాను 
అయినను నతిదారుణంబగు పాపక ర్మాభిరతిం జేసి రౌరవాది నరకంబుల్ల 
వలన నతిదరంబగు బాధల కనుగుణం బగుచునున్న యది. మదీయంబగు 
కలువం బేగతి నపహృతంబగు. పరమధార్శికులగు తలిదం[డ్రులం బరి 
త్యజించి, పు[త్రవతియగు కులాంగన నెడంాని వేదంబులు విడిచి వెదికా 
కాబారంబులు విసర్షించి గురువుల యాజ్ఞ బ్రంఘనంబువేసి సర్వంబునుం 
బరిపహారించి నిషిద్ధ (కూరకర్శంబులు మనఃపూర్వకంబుగా ననేకంబు లొన 
రించితి. ఇవి యన్నియు నిరయసరణి కిరవు లని నామనంబున నత్యంత 
సాధ్వసో(చ్రకం బగుచు నుండుం గావున నిందుల కొకయుపాయంబు 
గలదు. నరుల కఖిలకిల్చిషఖ్నుంబై పరమపవి(త్రంబగునట్టి (శ్రీకాకుళ 
శతం బను పుణ్య వ్మేతంబు గల దని ఏంటి. లేన్టీ! జనావలివలన నద్దేవుని 
(పసాదంబుగొని భుజియించుటం జేసి యిట్టి జ్ఞానవె రాగ్యంబు లుత్చ 
న్నంబయ్య నిక తనుబంధసంబంధంబులు విడిచి యందుల కరిగి” యథా 
సుఖంబుగా నిలువం గలవాండ నని చారలతో నిశ్చయించి యా సోమశర్మ 


మో 


గ్‌ 


ద్వతీయా శ్వాసము 45 


యభిముత *(ద్రవ్యంబులు గైకొని సత్వరంబుగా ను త్రమంబగు కాకుళ 
శ్నేతంబునం చేరె. అందు సమ స్తదోవవారంబై లోకపవిత్రంబగునట్టి కృష్ణా 
సరిజ్ఞలంబులం (గుంకి చశ్రాహ్వాయ సరోవర తీర్ధంబులందోంగుచు ననంత 
రంబ *ఇహృషీశేసుండయిన శేశవదేనునిం దర్శించి సేవించి పావనం బగు 
తత్ససాదఖాదనం బొనరించి యత్యంతభ _క్రియు కుండయి ద్వ్రిజవర విశ్వా 
సంబుగలిగి జితేం దియత్వంబునం (్రోధమాత్పర్యంబులు లేక నిరం 
తరఠపరిచర్యాపరతంత్రు డగుచు సకలోత్సవములు 'సేవింపుచుం బరిశుద్ధ మన 
"స్కూండై కొన్నివర్షంబు. లుతః-ర్షంబుగా నిలిచి పదంపడి దేహావసాన 
సమయంబున, నిం[చాదుల కందరాని లోకో త్తరం బన నొప్పుచు నిరంతర 
సంపత్క-రంబగునట్టి శ్రీ) విష్ణుసాయుజ్యముం (చావించె నివ్విధంబున, 116 
క. కావున గాకుళవల్లభు 
సేనాపరతం|త్రవృ త్తి $౫ జెందినవారల్‌ 
: పావను లగుచును సదమల 
భావంబున బరమ పదము * (బాపీంతు రొగిన్‌. 117 
మ. [వతయాగాది సమ స్త సతి యల నశల్బ్ప (పౌఢిం గావింప తా 
+ శ్వత వైకుంఠ నివాస మబ్బునె రమవూ * భర్తక పరంధాము సం 
తతకిల్యాణ గుణాను క్రీ ర్తనలచే $ తం గాక్క నిందాది "జే 
వత లెల్ల౯ *భజియించికారె విబ్బుథ 3) శ్వర్య (ప్రభావాన్వితుల్‌. 118 


ఉ. మానుగ విష్తుదెవుని స$ మస్త జగత్‌ (ప్రభు వేదవేద్యు స౯ 
వాని మనోనివాసు వారి $ తామరసాత్షుం జతుర్భుజు౯ గుణాం 
భోనిధి శంఖ చక ధరు6 $ బుణ్య చరిత్ర కథానులాపముల్‌ 
జూనుగ 6 బద్భుజాది సుర $ జాలములైన నుతింప శక్యమే. 119 


చ, అతులదురాత్నుండైన విన * యంబున సంస్కృరియించె నేని నా 
తతపునరుద్భవాది రహి $ తంబగు నిత్యవిభూతిం 'జేర్చు కొ 
శరత నతవత్సలుండు పర $ వాసవిభుండు సనాతనుండు సూ 
నృతనుతసూరిదివ్ద మహ 3 నీయుండు కాకుళభ ర్త మేదినిన్‌ . 120 





1. ౪. “ భృజియించి కాద” వ ౪ భజియించి కాదె ద్విజుడిళ్వర్య ౫ 


రో 


. అటి సరోజూతుం * డాద్యంతళూన్యుండు 


శ్రి 
| దరచ[క కమల గదాధరుండు 
దర్చకకళోటి సుందర భాసురాంగుండు 
(శ్రిరమాదయితుండు 5 శేషకయను( 
డబ్దజ (ప్రార్థితుం $ డగుచును కాకుళా 
ధ్యతుడై కరుణా కళట్లాత్తుం డగును 
నిలిచినయదిమొదల్‌ $ నిత్య్వోత్సవచయంబు 
సత్పుణ్యనిరతు తా $ సర్వజనులుం 
గోరి సేవింప సవహ్యాజా శ కూలమునను 
నభిమతార్థము లిచ్చుచు  ననుదినంబు __- 
మహితమగు భదకోటి వగీమానమందు 
సంతతోత్సవ మలర వ $ త్సలత దనర. 12] 


శ ఉన్నట్టి కాకు భేశ్వర 


సన్నుత మాహాత్మ్య మిపుడు 3 సం్యగహముగ నేం 
దిన్నగ6 చెలిపితి నలవియ 
వెన్నుని మాహాత్శ ౪ మెల్ల $ వివరింపంగన్‌. 129 


, అని పలికి యూరరుండిన 


వినయంబున సూతు గారోవించియును సనా 
తన వృ తాంతము. దెలికితి 


వనఘా మనమునకు( జాల హా గం బయ్యెన్‌ ; 128 


అట నిశముందట౯ా గలియు 1 గావు మైనను జహ్ను కన్యకా 

తటమున 'కేగు -నంచును బ 4 దంపడి వే జాక చంబముందు ను 

త్కూటముగ నిటబ్బయుక్‌ కృతయు $ గంబుక్రుం (గమ్మురి పూర్వరూచ వి 
స్ఫుటముగ వచ్చు నంచును న $ పూర్వముగా వచియించి “తెంతయున్‌'. 124 


= ఏ గతి జాహ్నపీ తటికి * చేని వసించు రమా మనోహోరుం 


డాగమభోగశాలి పున 3) రా గత్రుం జెట్లగు నాంధ) భూమికీ౯ా 


ద్వితీయాశ్వాసము 47 


మోలడ పాలభంగి రుచి 3 మిక్కు-టమైన త దీయ సతు-థల్‌ 
వేగమె నూకు నీను వివరింపవె సూత కృపాసమన్వితా. 125 


. అని మును లాన తిచ్చిన ద) యాహృదయుండగు సూతుం డిటనె౯ 


సనకసినందనాది ముని? సన్నుతు. డన రమాకళతు) జా 

యనుపమ కాకుఖాహ్వాయ ను 4 హాసగరికా బహుకాల ముర్విలోం 

దనరి సమస్త కామ్య ఫల + దాయకుం డౌచు నపారవై ఖరిన్‌. 126 
అలాటి యా 


. వహారింప నంత మోం౭దటం 


దహ తవహాముగ.6 గలియుగం బు * జారత దోంధ౯ 
విహితానుస్టానకళా 
సహిత ద్విజనరులు బుద్ధి శ జాడ్యత నరుగన్‌. 127 


వత శెచంబులు మాని మాననులు దు" ర్వా (పార్‌ సంచార దు 


రతులై నం గని భూతధాతి/ నిలయ $ పాొాకారవారంబుతో 
శుత నంత్వర్శితు. డయ్యు భూమిగుహ నుం * డు౯ దేవతాసీక సూ 
జతుం జౌచు౯ా హరి నాగలోకతలనా 4 సిత్వం బనూనంబుగన్‌ , 128 


. వరుణ భుజగోందు? లచట సోపర్య సేయ 


నిలిచి మణిమయ భూవణో $ జ్ఞ్షలితుం డగుచు 
గహ్వకగర్భ మందున $ గతిం జదించుం 
గృత యుగము వచ్చు సం దాకి $ నతుల మహిమ. 129 


=, పదపడి కృత యుగ మరుగకా 


ముద మొదవంగ మగిడి వచ్చి * మునుపటి భంగి౯ 
హృదయానంద కరంబుగ 
సదమలగతిం గాకుళమునం 9 జరియించు నిలన్‌. 180 


. ఇవ్విధంబున బేవబేన్సం డంతర్హితుం డగుటయు ను_త్తమంబగు చక్రతీర్థ 


సరోవరంబు బహిమ్బూతం బై యుండుటం గనుంగొని లోకపావని యెన 


+సహ్యాగిరిజాసది సెమ్మనంబున నుపాయం బూహించియుం దనయందు 


48 వల్ల ఛా భ్యదయము 


న త్రీర్ధరాజంబు నంతర్భ్యూతం బొనరించు ననంతరంబున ననేక వత్సరంబులకు 

గంగాకూల (శ్రీవల్లభ బెవు డత్యంత సంతుస్టాంత రంగు. డగుచు. దనయంతం 

దానె తద్దేశంబునం గూర్చి రాలగలం డని చెప్పిన విని శె"నకాది మువహాో 

మునులు సంయమి శేోమండైన నూతు నవలోకించి యిట్లని పలికిరి. 181 
ఉ. సూత కృపాసమేత పరి $ శుద్దిగం .దతేథ వి స్తరించియుకా 

బితిగ "లెస్స మాకు విని $ పింప వినం గడు వేడ వృద్దియా . 

(శ్రీతరుణే వినోడియుం బ్ర) $ సిద్ధిం దా జనుదెంచి లోక వి 

ఖ్యాత కుతూసాలం బలరం 4 గాకుళ మందు వసించు నేగతిన్‌. ' 1892 
వ. అని యడిగిన. B88 
శా, పూర్వాణార్య పరంపరాభినుత సం $ పూూర్ణ(పభావాన్వితా 

చారాషకాగమబంధురాంధతమ సో $ చ్చండాంశు డె కేయరా 

డ్రర్వాఖర్వశిలోచ్చయోచ్చలన కృ $ త్కాండస్వరూపద్భుజూ 

సర్వైశ్వర్య ఫల ప్రదాయక జగ $ త్స్వామీా రమానాయకా ! 184 
క. శతధ్భాతి నుత కరుణామయ 

వితత [పధితాభిధాన 3 వెదాంతార్ధా 

న్విత మహిత సర్వదేశిక : 

నత సతత కృపాకటాతు 3 నళినదళాత్తూ ! 185 
పంచవావమురము, పరాపరాత్మకాం[ధ నాథ 3 దాషర మందిరాంగణ 

స్ఫుర ద్విచిత్ర వై భవాభి * శోభమాన సహ్యజా 

సరిత్తట (పదేశవాస 9 సారసోద్భృవార్చితా 

దర్శిద దుఃఖతూలజాల $ దావపావక పదా. ' 186 
గద్య. ఇది (న్ర్రీమ త్తిరుమల తాత గురు గురుచర ణారుణాబ్బయుగళ సమా 

యణ _ దురితలతాలవ్మితు హరితసనగో తపవి త్ర భట్ల పెనుమ ర్తికులోద్భవ 

గోపాలసచివతనూభవ  విద్వజ్ఞనవినుతాభిరామ కోదండరామ పణీతం 

బైన (బహ్మాండపురాణో _త్తరఖండంబున వల్ల భాభ్యుదయం బనెడి శ్రీకా 

కుళత్నెత్ర మాహాత్మ్య్యంబునందు ద్యితీయాశాషాసము. 





తృతీయాశ్వాసము 


/ క్రి) ధర తరుణారుణబిం 

వ బాధర దరహాన విలసీ * తానన కలశాం 
క్‌ బోధిశయానా నతజన 

బోధక తిరునాళ్ల రాయ $ భూసురగేయా, 





గ్‌, ఇయ్యకొని సూతు $ డంతట నిట్టు లనియె 


శౌనకాది మహామునీ $ శ్వరులతోడ 
మును విరించియు నియమింప $ మొనసి తిపథ 


గాతటంబున నపచితి + కరణ మవుర. 


గీ, అలమృకండుతనూభనవుం $ డనుదినంబు 
శ్రీరమావల్లభ స్వామి 5 సేవసేయు 
చుండి యొక నాండు మునిగణోద్యుక్తుండై వ్‌ 
శేషము తీర్ణయా తా భి 4 లావీయగుచు. 

క. అనువుగ శీవల్ల భుతోం 
జనుటకు. బరిశుద్ధ మైన $ సజ్ఞయునొకడుం 
గొనివచ్చి యందులోపల 
నునిచియు గొనిపోవ నప్పు * డూహించి వెసన్‌. 


చ. తనకరపంకజూతముల6 4 దావమురసాయత నేతు6 బట్టి యె 


తను మునిశేఖరుం డ పుడు * దా త్తబలంబునం బెస్టియాడి యం 
శై సా 


శౌ 


ల lef 


న0 


గ్‌ ళా y 
fin ఫి sw క న్‌ | కో 5,236 ౮209౦3 3షెకెచ్రి 


వల్ల భాభ్యుదయము 


తను నతిహీనసత్వుం డయి 4 తద్దయు విస్థితు(డై రమావిభుం, 
గనుంగొనలా వియద్యచన 4 కాంత నితాంతనినాద మేర్చడన్‌. ర్‌ 


చ ఓయి మృకండుసంయమిత [| నూద్భువ యింత బెనంగ చేల వ 


ల్లోయన మావిభుం డిచటశనుండంగ నెమ్మది నిశ్చయించి త 
తో యరుహాక్నుం డబ్బభవుతో పిాతసంగతిగాం బ్రసన్నుం డీ 
బాయ? దొలంగి నీదు సర * సం జనుదెంచునె తీరయాత్సకె.. 6 


వ. కావున. 


క, జననుత నీవ య ఖేచ్చః 


జను మని యాకాళవాణి 9 చయ్యనం బలి కలా 
విని యాశ్చర్యమనంబున ౯ 
మునివరు6( డటు సనిల్చం లుల మొుగిచి వినతుండై. 8 


అహీచ్చ క్రశ్రర వృత్తాంతము. 


Ca) 


వ. ఇవ్విధంబున మార్కండేయుం డక్షణంబ పృదత్నీణ నమసా్యరంబు 


లొనరించి తీర్థ్యయాతాాపరుండై యరుగుటయు నంత నలువ కెన యనం దగు 
ద్విజసమాజంబుచేతం బూజితం బగుచుం గమసీయ విగహం'ై న శ్రీవల్ల థో 
దేవు సేవార్థంబుగా మహామతియను మహీపతి దండపణామంబు లాచరించి 
సమా హిత చేతసుగాండై యున్న సమయంబున నప్పట్టణాధివాసద్విజులతో 
నితరబౌద్ధమతేజనుల కత్యంతరాద్ధాంతవాగ్వి వాదంబగుటయు. గనుంగొని 
యద్ధరాధినాథుండు విదితంబుగా వారలతో ని ట్రనియె, 9 


కు మిలో నుభయత్కలు మడి 


నాలోచన దోశి మర్చి శ యంబుగం జెప్పం 
జాలినవారి మవోకుల . 
శీలురుగా. దలంచి విశ్వ 5 సించెద మదిలోన్‌. 


గీ, అధము లగుదురు తెలియలే $ నటివార | 
6 


లనుచు నిరుపక్షములవారి శ ననునయించి : 


తృ.తీ యా శాగీ సము 


పలికి ధరణీశుం డాత్మీయ 3 నిలయమునకు 
నరిగి రయొయ్యన నతి రహాీస్యంబుగాను. 


ఛా. ఘూరంబై న విపోరగంబును మహాకుంభంబులో నుంచి యొ 
పారం kl నొక యంశుకంబు పదిలయబౌనట్లుగాం గట్టి శం 
గారాస్థాన సభాంతరంబున నిరా $ ఘాటంబుగా నిల్పి సం 
"స్నేర స్ఫారముఖారవిందు. డయి భూశమిస్వామి యవ్విప్ర్రులన్‌' స్‌ 
మ, బరుపక్షంబులవారితో ననియెం చా 3 నీకుంభనివ్షి ప్పబం 
ధురసద్వస్తువుం దెల్పుండీ యనుచు జా 3 ద్ధుల్‌ త ద్ధటిం జూచి ఛా 
'సుురచర్చారతి దందళూక మనుచు౯ * శోధించి యి ట్లానతి 


తురు దర్వీకర మంచు " నిశ్చయితం దోశ శో ద్వి (స్రీ రుక్తంబుగన్‌. 


చ. పదపడి వైదికోత్తములు 3 పార్థివం గన్ఫొని సర్పవైన సీ 
యదనున మా యనుగ)హ మ 9 వా త్త్వమునకా ధవశాతపత)మై 
మయొదవు నటంచుం బలగ న? యోక్పులు వీనుల నాలకించి య 
వ్వుడువునం దద్ధటోపరిసు 3 బంధనశాటి వదలి పెల్చనన్‌. 

శీ. అంశుకము దిగిచి నరవరుం $ డమలధవళి 
తాతపత్సంబు గని మహా $ హద మెసలో 
విప్రులను బూజసేయుం  బవితు) లనుచు 
బొద్దు లంతట వైదిక? భావమెల్ల. 

గీ. విడిచి రాష్ట్రంబూ' నందున $ వెడలి పోవ 
నది నిదానంబుగా జగ 3 ద్విదిత మగుచు 
నలరు నాపట్టణంబున * కాహ్వాయంబు 
భూరి మహిమ నహిచ్చత, $ పుర మనంగ, 


వ, అట (క్రీభరుండు. 


క, అశ్రీణవిభవ మలర బు 
భుతు సదృతావనీశ 5 పూజతుండై ప్ర 


1. క. చ నిశ్చయత. 


క్‌] 


11 


12 


14 


15 


16 
17 


వల్ల భాభ్యుదయ ము 


త్యత్ష మహిచ్చత) పురా గ 
ధ్యముండై వికచబిసరు $ హాోత్వుం డగుచున్‌. 18 


. అమరి మరి నిఖలలోక నమస్ఫ్ఫూతుండై యత్యంత తేజివిరాజితుం డగు 


రాజీవాతుం డనేకకాలంబు గడచిన విమ్ముట నాంధదేశంబునం దనరు 
ఫ్లీకాకుళంబున శేగు తలంపు నెమ్మునంబునం బొడమిన, [9 


ముక్కంటి మహాజనపతి కథః, 


క. అంతట వింధ్యమహేభృత్‌ 


[3 


వ 


పౌంతంబున నర్మడాత$రంగిణి చెంత౯ా 
కాంతారమధ్యమునను ని 
తాంతం బగు నొక; శబర $4 ఛా మం బమరన్‌. 20 


అచట నచ్యుత శర్మ $ యను నొక విపు)ండు 

నర్మదా నిమ్నగా $ స్నానపాన 
వర్యుడ్హై చన ధర్మ 3 వైభవాస్విత మైన 

భార్యతో నిలుచు న $ ప్పట్టణమున 
నాతనిసుత విశా 4 లావ్నీ సుందరరూప 

గుణవతి సజ్జన 3 పణయమతియు 
నగు తతు్రూమారిక * క చిరకాలంబున 

జనయితి) మృతి బొంద $ జనకుల డపుడు 
మాతృహీనయు నై యున్న 4 మగువం గాంచి 
తనయం దోజొో-ని యతిదూర $ మునకు నరిగి = 
యవనిపై నొకూ-చోటయ 1 యాతికుల స 
ముదితనృ్ఫపతులు పంచ కే + యూర ముఖులు, 21 


= స్థాపనచేసి యా ద్విజుడు? దా త్త తపం బొనరింపం బోవ నా. 


భూపకులావతంసు లకి 3 పుణ్యులు నైన యయాతి వంశజుల్‌ 
పావని సోదరీపీణయ స్ట పద్ధతి బుద్ధి. దలంచి నిత్వము౯ 
పక భా భివృద్ధిం గని * కూఢిగంల చెంప నివరృమానయొ. "2g 


Cy 


ew 


ర్‌, 


తృ తీ యా. శార్టి సము 


. పెరిగి యంతట యావనో 3) వేత యగుచు 


నున్న యక్కన్ని యను గాంచి ? యుగుం డలరి 
వారణాసికి జని విపు) 5 గారవించి, 
యడుగ్గ నబ్బాలిక నొసంగ $ నచ్యుతుండు. 


* ఆ చాలికారత్నమందు శంకరునంశ 


మున జనియించు నందనుడు భును౬డు 
తన్నాను మలరు సు $ దశ్నీణుం డనంగను 
ఫాలాతుం డయ్యెను 3) *భఛాసురముగ 
నచిరకాలము యావ 9 నాశ్శితుం డగుచును 
బాహు బల ee $ బరంగ్‌ మనుజ 
పాలా[గగణ్యుండై 3 భ్రైరవుం బూజించి 
- యోగపాదుకలు చోన్నాందం బడసి 


. అనుదినము. బుణ్య తీర్థ విశ్రపహారుండగూదుం 


దనర నొకనాండు పే 3 తపసి తత్పు 
రంబునకు నరుగుబేర శూూభంబుగాయగ 
నటులు పూజించె సంయమి * నవని విభుండు. 


.రయమున వేచి (మొకిర్యాయతి 3 రమ్యుతరంబుగ నర ర్య పాద్య సం 


నయము లొెసంగి యోగ్య పరోచర్య లొనర్చిన మెచ్చి కాతుకో 
దయమున నారదుండును ను 3 దా త్రత సర్వవిశేవ. తీర్థముల్‌ 
జయముగ సేవసీయుదువె ? సాగరమేఖల యందు. బార్థినా ! 


. అని యడిగిన నన్నారద 


మునివరు ఏవ్నీంచి పలిశా శ ముకకాంటీమసో 
జనపతి యతిపావన ముగు 


ఘనపుణ్యస్థలము లెల్ల య $ గనుంగొందువుగా ! 


లే పాతములై న విజ్ఞగతిం శ బాండవరంగము రంగము 2న్న హి 


చ్చత్రపురంబు వందనము $ సల్చుదువా మునినాథ యున్నత 


"క్రీం 


24 


లర్‌ 


26 


27 


1. “* ముగను చిరకాలము యవ్వ నా(శ్రయుండగుచు ౧”) చం ర యవ్వ న్యా శ్రితుండగశుచు 30 
2. క. చ “ రంగవకానహి ఛత్రపురీశువందనము ౫. 


ర్ట్‌డ్తీ వల్ల భాభ్యదయము 


శేత్రయుగంబు నీకు నుప 4 బేశమువేసియు నిప్పు జే నదే - 

యాత లొనర్చనేణాద న * రాధిప, నీవిటు లేగు మర్శిలిన్‌ . 28 
చ అని యుపదేశమిచ్చి యు ర + యంబున నము ని పోవ నంత న 

జ్ఞనపతి మయొక్క-నాం డమర 3 1 శె వలిని న్నవగాహానాక్థి యె * 

చనంగ నదీనుంౌ నతని 3 సన్నిధి నిల్చి తదీయపత్ని యి 

ట్రనియె మహానుభావ, నిట * లాత్షనృపాల కృపా బరీక్షణా ! 29 
క, అని విషుపదీనదిలో 

వినుతంబుగం దీర్ణ మాడి $ వి శ్వేశ్వరుని౯ 

గని సేవింపం దలంచిన 

తన యభిలావంబు చెప్పి 5 తరళాథ్నీ వెసన్‌. 80 
న. శేలుదోయిం గీలించి వందనంబు గావించి యేను సీత్రోన చనియెద నది 

పహృాతూ-ంటకంబు గాకుండ నమ్ముక్కంటీశ్వరుం (యార్థించి మజీయును. శి! 
కం మద్వాక్య మాదరింపుము 

విద్హోన్నుత, యనుచు వేండ 3? విభుం డకాాంతక౯ా 

హృద్విలస నోపగూవాన 


సదిషశాషసాతిశేఖ $ సవాధర్శగతిన్‌ . "పల 
వ. తద్దయు దయాళుండై యక్కా-ంతిమతీదేవి నుజ్జవంబుగా బుజ్జగించి గాభా 
లింగనకుతూహాలుండై . వికి 


గీ, కదలి పార్థివుండు 3 కాంతస మేతంబు 

గాను నిర్భరాప $ గాతటమున 

కరిగి గంగయందు 3 నవగావానాస క్తి 

దోవాలమున నేగి? తో (గుచున్న, వ్‌4ీ 
క, అంతట. బులిన తలస్థిత 

కాంతమణిస్థగితపాదు $ గొదయ మపుజే 

పంతంబుగ నతిమాయా 

(శాంతిని గంధర్వతసూ- 9 ర్మక్రియ నరిగెన్‌ కిక్‌ 


1. శివలినీయవాగానాచారి. 
య్‌ థి 


తృతీయాశ్వాసము ర్‌ల్‌ 


వ అంతే . 86 


గ్‌, 'రాజవర్యు జెలమి $ రానవూమణియు.1దాను 
1 తానమాడి వైకఫత' స్థలమున 
శేన యచట. గాల్య ఫ్‌ న. లొనరించి 
కనుంగొనంగ 6 బాదు ? కాయుగంబు. ర్ట? 


క. లేకున్న౯ా మదిలోనళా 
వ్యాకులతం జెంద నతని 3 వరవర్ణిని యా 
లోకించుట నీ వేటికి. 
గాకుగ వగచెదవు స్వామి * కలం డిల మనకున్‌. త్రి 


క. మన దగు నపరాధము వే 
తను మాయా కలితముగను $ దస్యరవ్య త్తి న 
+ న్ననువైన పాదుకాద్వయ ” 
మును గొని వెస జనిరి గాని ? మోవకు లకటా. "= వం 


ఛా, దె నాఢీనము లోకసంచయనము మం 3 (తప క్రియాధీన మా 
" చేవవాతము (చావ్నాణో త్రమగణా 9 ధీనంబు తన్నంత్రముల్‌ 
ఛావింపకా ధరణీసురో త్త తములు బే 3 వభ్యేయు లవ్విపు/ల౯ 
రావిం చిప్పుడు పూజసేయు మలర౯ $ రాజూన్వయ (గామణీ ! 89 


వ. వారలు భవదియ కార్య నిర్వాహకాను[గ్రహసమక్థు లగుదురు. సంశ 
యంబు లే దని య త్తని యానతిచ్చిన విని శఇాంతస్వాంతుండై ధీవిశాలుం 
డగు పృథివిపాలుండు స్నా నానుస్టానగరిష్టులై న విప్రపుంగగువులం గనుం 
గొని కాంతాసమేతంబుగాం. దత్పమిపంబునకుం జని నమస్సా-రపూర్వ 
కంబుగా  ననేకవిధ వినయవాక్యంబుల చేం (బసన్నహృదయులుగా. 
(యాక్థించియుం దమ యుదంత మంతయుం 'దేటపజిచిన నెజింగి వ్వ్యధామతి 
యగు నామహీపతి నిరీజ్నీంచి యద్ధరామరవ రేణ్యు లిట్లని యనున 
యించుచు. 40 


ఆ 


1. క. చ“ స్నాన pe సాన గే 


తృతీయా,శ్వాసము - ర్‌? 


రమ్మున _ముందఠ దుర్భి 
తుమ్ముగు నపు డిచటు వాసి ) చనియెద మనఘా ! 47 
వ. కావున నీవు పాదుకాయోగంబున నహిచ్చత్రపురంబున కనుదినంబు వచ్చు 
చుం బోవుచు మమ్ముం బరామర్శించి పోవలయు నని యాద్విజు లంద 
అతిసౌఖ్యంబుగా6 జనుటయు నాన్భ్ఫపపుంగవుండు ఛార్యాసమేతంబుగాం 
దన ధరణివరణనగరంబునకుం జనిన. 48 
ఉ. అంతట. గొంతకాలమున $ కయ్యమరాపగపొంతభూమి య 
త్యంత మవృష్టి చం గడు 1భ 9 యంకర మాచు మవాతుధా ర్తి్‌భా 
గంతుసముచ్చయం బగుట $4 సర్వధరామరులెల్ల వేద వే 
దాంతపొాచారపారగులు 5 నై యుపశాంతిక పహళోమకృత్యములే్‌ 49 
. కావింప నుపశాంతి $ గా కున్న సాధ్వసో 
(చేకులె యఖల భూ $ దేవగణము ౩ 
లవసీతలేందుడౌ 3 నా సుదథ్నీణురాక 
కాకాంతులై భుండ $ నచట నొక్క స 
నాం డయ్యహిచ్చ త్ర $ నామపురంబున 
కరిగినవా_ర్తయు శ నాలకించి 
యేతెంచికాంచిన $ చెలమి నవ్వి పుల 
మన్నించి వేగ న $ మస్క-రించి 


racy 


పూజ లొనరింప దీవించి 3 భూ పవర్య 

తీవమునచేము మా యాంధ్ర 3 దేశమునకు 

నరిఇద మటన్న 4 నందజ నాదరించి 

గృహధన[ గామ ధాన్య సం (గహము లెల్ల, క్‌0 
క, ఇచ్చెద రమ్మని పలికి వి 

యచ్చరగతి గగనసరణి * నరిగె నగరికిన్‌ 

జెచ్చెర నయ్యమరాపగ 

సొచ్చిరి యా క్వేలభూమి ఫే సుర లవలీలన్‌: ర్‌ 1 


1. “భయంకర తు న్మహిమా(ప్రపీడితా జంతు”. 49 మొదలు కర్‌ పద్యుమువజకు ౮౪ 
భాగము (క (ప్రతిలో లేదు. (చి (పతినుండి (గ్రహీంపయబడినది, 
$8 


ర్‌ర వల్ల ఛాభ్యదయము 


సీ స్నాతులై శౌచ ని * ప్లాతులై శీరమా 
వల్ల భస్వామికి $ వందనములు 
గావించి పరబేశ 3 గమనాభిలాములై 
చననున్న వారల 4 చరణవిహృతి 
గతినిరుద్ధం బై న $ మతి నద్భుతం బంది 
తడవు వితర్కించి 4 చైవమాయ 
యని తోంచి యంత జ  నార్ల్షనస్వామిని 
(బణుతించి యిదియేమి *+ బాధ మాకు 


స్‌ ముహోశత్రైవ భయమున * కేము వెజుచి 
యేలగంయబూనుచు నున్నార * మిపుడు నిన్ను. 
విడిచి చేశాంతరం బని $ విన్నవింప 
వారిజాతుండు వలిశెను * వారితోడ, 


చా, పారాశర్యుండు శిష్యసంఘయుతుం.డై $ ఛాగీరధిం (గుంకి యా 
వారాణస్యురు పట్టణాలయముల౯ $ వర్షించి భికాన్నముం 
గోర౯ా లే దని రప్పురం ధులు నుహో $ కోఫంబుతో జాహ్నవీ 
తీరోర్వీతలజంతువుల్‌ విపుల తు  త్పీడాకులత్వంబునన్‌. 


క, శాపం బిచ్చినకతమున 
నీపగిది నవృఫీ యయ్యె $ నిది వాపంగా 
లు 
నోపను మిము బా సించుక 


చేసెన సనసహింపం జాల * విదం విచటక౯ా 
వై ధి 


క, అదిగాన నిచట నిలువలో 
మదికి౯ రుచియింపకుండు * మదాగంఛిత మో 
యదనున మిాతోడన చని 
ముద మలర వన్సింతు నచట 4 మున్ను” మోరల్‌. 


గీ. చనిన పిీమ్మటం బరివార $ జనముతోడ 
యోాగమూారవాబలంబున ్‌ నేల యతిర 


ర్ర్‌2 


కలి 


ర్‌శీ 


ర్‌ర్‌ 


వ 


తృతీయా శ్వాసము ర్‌ 


వాస్యముగ మోకు నత్యంత 3 హర్ష ముగను 
(బహ్మాకుండీతరంగిణీ $ పారమందు. sly 


ఆదేశంబున నొక-చో 

మేదిని వసియించి నిర్ణ * మించియు జనసం 

మోోదంబుగ దృగ్గోచర 

మౌదు మదిస్తంబు వచ్చి $ నప్పుడు జగతి౯ా, ర్‌ 


అని యివ్విధంబున U వల్హభుం డానతిచ్చిన విని సంతుష్టహృదయు లై భవ 
దభిమతం బెవ్విధంబున నుండు నట్ల యగుంగాకి యని తద్దేవు నుద్దేశించి 
యత్యంతభ కి క్రియుక్తులై దండ్యప్రణామంబు లాచరించి (బహ్మావాదులై న 
బాడబానికంబు లనుజ్ఞ వడని. ర్‌రి 


* కదలి re $$ గాం జని కొన్ని మహాపయాణముల్‌ 


ముద మలరంగ నేయి నృప 3 ముఖ్యుని పట్టణమందు నిల్చిన 
ఎదురుగ నేయగపడదెంచి పృథి $ ఏకుండు వారల. దోడి తెచ్చి ను 
మ్ముది. దనమందిరంబున స * మర్చ లొనర్భి సుభోజనంబుల౯ 59 


* ఆదరించి చారి కాగార 9 ధనభాన్య 


రత్ననివహచాజి +) రాజి (గామ 
భూము లొసంగి చారి 9 బోవి.౦పుచుంజెను 
నశ్షుయముగ నాసు $ దశ్నీణుండు. 60 


(శ్రీ వల్లభుడు కారవేల్ల కాలవాలమునం జేరియుడుట. 


(శ్రీవల్ల భదేవ్రుండును 

పావన పరివారసుజన $ పరివృతు(డై తద్‌ 

భూపివరంబున సురసం 

భావితుండై నిలున నొకళా శ పట్టున నంతన్‌. ర 


సీ అట విపు డామోంద * నవనీతలంబున 


శ్సి 


వాలయముగలగా. ర $ వల్ల కాల 


వాలంబు వెట్టియు $ వారి పూరం బిడి 

వావిరిం బోషీంప $ వలసినట్లు 
(పసృమరసుశలాటు $ (పచయ సమృద్ధిగా 

సరససంపన్నమై $ పరగుచున్న : 
ననుదిన మాకాయ లంగళ్ళ 5 నమ్మించి 

కార్యనిర్భుక్తు(డై $ ఘనత నలరె 


పుత్త్రపాతా?)నురక్తుండై * భూవణ (ప్ర 
భూమి తాకార భార్యాభి 3 లాషసౌఖ్య 
కారి యయ్యు శచీపతి శ కరణిం దనర 
భూసుశేం[దుడు సంపద్వి  ఛాసియగుచు. , 62 


“చ అకలువభవ్యమూ రి మణి హార సముజ్ఞ ఏలుడై ధరామర 
fh-—2 యా 
ప్రకరము గొల్వ 'నేంగి యొక 3 ఫ్టట్టున శాంబరియు౯ వహించి యా 


సకలజగన్ని యామకుండు $ సాగరమేఖల నుండం గారవే ఫ్ర 
లకలతికాలవాలబహు 3 లాభ సుఖస్థితుం డయ్యె నయ్యెడన్‌. 68 


అనంళతపాలుని జన్మ వృత్తాంతము. 


చ, అల కలి కాదకాల మఖ 9 లా వనిభర్త కళింగవంగకో 
తూ-ళముఖరాజ్యభారుండతి 1 థార్మికుం డద్భుతవికమ్ముకియా 
కలితుం డనంగ భీముజన $ కాంతుం డిలం గటకాఖ్యపూ రష్టరం 
బలవడ రాజనిధానిగ శు 3 ఛాతి శయంబుగ నేలు చున్నెడన్‌. 64 


వ, అట్టకాలంబున నిఖలవేదవేదాంత విచక్షణుండును గృష్టాసరి తీర వాసుందడును 
నైన మాధవం డనునొకాధరామరవరుండు “గంగాయాతాాభిలావ 
కుతూహాలుం డగుటయుకా సవాధర్మవారిణియైన సతి పతి నవలోకించి. 65 

శా, అంతర్వత్నియునై న పత్ని దనవ $ ర్హాషా యాస మూహింప క 
కా;ంతు౯ా శాంతవచః (ప్రసన్న మలర౯ * గంగావగావోంబు నీ 
చెంతం చేయలో వత్తు నే ననిన హా $5 రోజం గటాత్నీరచి స | 
ర్వాంతర్యామియునై న వైవఘట నాశ యత్మప్రయేత్నంబునన్‌. “66 


వ 


త్ఫ-తీ యా శ్వాసము 61 


ం అంగీకరించి భార్యా 


సాంగత్య వి శేషయా[త౦ $ జను చుత్యళవం 
గాంగ కళింగ కుళింగము 
లుం గడచి బహు ప్రయాణ $ లోలాత్నకులై . 67 


. ఇవ్విధంబున నద్ధరామర మిథునంబు పథికపరివారానుచరు లై పోవంబోవ 


నట ముందట. 68 


. అనిశము పుండరీకనఖ 4 రాయుధకో లతరకతుబుతు కా 
: ననగజ కాస రాఖు హరి ఇంబుల కాశ్రయమైనదండకా 


వనపదమధ్యసీమ నని $ వారితమా జననవ్యథా_ర్తయై 
కనియం గుమారు భూసురుని $ గాంతయు. గాంత శారీర ఛారుని౯ 69 


. అంత దైవజ్ఞ (పజ్ఞాభిజ్ఞుండై న తజ్జనకుం డనుకాలఆ కాలచర్చావిచక్ను క్ట 


ణుం టై స్ట 70 


ట్టి 


(గ్రహసవ్యుక్‌ స్థితలగ్న తారతిథి వా * రపా ప్రియోగంబుల౯ 


బహిరంతర్యుత ఛాగ్య రేఖల సు $ పర్వాధిశసంకాళుం డీ 
మహిందాలించు నృపాలమాన్య తరసా * [మాజ్యూర్హ్ము 6డస్మతుూూలో 
ద్భృవుండ్‌ టక. బహు వేదశా స్త పరిల 3 బ్లజ్ఞానయుకుం డగు౯. 71 


. అని నిశ్చయించి 79 


+ య్మాత్రయు విఫలం బగు నీ 


పుత్రవ్యామోవా మేమి + పుణ్యం బితండి 


ఛా(తిపాలన క్షు (డు 
(శో(తియ రత్షుకుండు గాత్ర * సూచన లరయః౯. 78 
అని నిస్పంశయంబున . | 7 


మె. దళ సంకీర్ణ విశాలశాఖల నితాం తం బైన భూజంబు!కీం 


“ద లసత్సల్లవషత్రశయ్య నొగి సం $. స్థాపించి దీవించి ర-. 


62 


ను 


. వేంటనెపంబుచేత పధి $ ఏీవరు(డై న యనంగభీము( డ 


వెల్ల భఛాభ్యదయము 


తులు బంధించి ధరాదిభూతచయ ది + క్పాలాభిభేయంబు శె 


న్నలర౯ా వేండి తదీయడింభకు భవి $ వ్యద్భాగ్య భావంబుల౯. 75 
+ తాల్టీదళమందున నవ 

లీలా గో(తాన్గయా వ] ళ్లీనామము లా క్‌ 

మూలా(గముగ లిఖంచియు 

బాలుని పదకేవుల మందు $4 బంధించి వెస౯. 76 


. మమత్వరహితుండై యా|తాపరత్వమునం గుటుంబిసీయుతుండై చన 


నకఠాడ, 77 


తలిదం|డుల్‌ దిగనాడిపోవ నచటక౯ 3 వై వానుకూల్యంబుచే 
నలఘువ్యాళవిభోగళీతల కృ తా $ త్యంతో ల్ల సచ్బాయవే 

దళసంకీర్ణ లసద్దునూ(గ్గ మధు వి $ సార్యసవస్వీకృతం 

బలరన్‌ జీవితుం డౌచు నచ్చట నపా + యం బేమియుం చెందక౯ా 78 


. ఇవ్విఢంబున ధరణీసురడింభకుం డున్న సమయంబున  నిజపరివారపరి 


వృతుండై | ౪9 


త్త 


చ్చోటికి నేంగి యర్శ్భకునిం శ జూచియు నివ్వెఆ గంది యేమి యి 
చ్లాటకుగారణం బని ద  యాకులమానసు( డౌచు డాసియున్‌ 
'దేటపడం గనుంగొన న $ దృశ్యత నొంద ఫణీందుం డచ్చటన్‌. - 80 


. చేరువకేంి రాజు పరి * శీలన చేసితదియపాద బ 


ద్ధ్‌'రువిలేఖ్యవర్ణ మపు $ డొయ్యన విచ్చి పఠించి యామసహూగ 
దారు నుదంత మంత విది 3 తంబగుట౯ మది నుత్సహించి ఛా 
పారమణేశవంశ్యు మృదు * శై శవ సక్స్తుని దెచ్చి నెమ్మితోన్‌. . al 


. తనగృహాంబున నిల్చి త 3 ద్చాలవృ త్త 


మంతయును బేటపజచి సు 4 సా్పంతుం డగుచుం 
బోవణముచేసి యారస 3 పుతుభంగి 
నా ద్విజుం డనంతపాలితుం 3 డగుటండేసి, “82 


cm 


తృతీయాశ్యాాసము 


: ఆగ ంతపొలుడు దండపాలులడై కాంచిహెకి దాడి వెడలుట. 


+ అతని కనంతపాలుం డను ) నావ్యాయము౯ రచియించి సర్వస 


మ్బతముగం 'బెంప నాతం డతి 3 మానువరూపక ళా భివృద్ధినై 
శతమఖసూలివోలె రణ * సాహాసలీలల నొప్పం జూచి భూ 
పతి యుపనీతికాల మని * పన్నుగ నాదిముశాఖవి(పుం2. 


. పరగిన మాధవోర్శకు 


బరమపతి వతయునై న * భాగీరథికి౯ 
శరజన్నుకరణిం గానన 
సరణిం జనియించెం ([బథము $ శాఖ నలవడ౯, 


. కావింపవలయును * గా ఛంబుగా నని 


రావించి యఖల భూ * చేవసమితి 
'కాకళాలువృతాంత * మం తయు నెటింగించి 

యాదిమశాఖాస 3 మంచితముగ 
వారిగో(తంబున $ వడు గొనరించియు 

వి ప్రసమ్మతముగ $ వేదశా స్ట 
విద్యలు చదివించి * వివిధసాధనముల 

గరగరియగునట్ల * గా నొనర్చి 
తనతనూజ నృసింహోభి * ఛానుతోడం 
గూడ నవ్వి(పసూతికిం 9 గూర్చి మిగుల 
నుద్వహముచేసి కౌతుకో 5 ద్యుక్తుం డగుచు 
ఘునత నలరంగం గతిపయ ? కాలమునకు, 


. ఆ యనంగభీము $ డంతజరా[ కాంత 


© 


'దేహులై కుమార $ మోహుం డగుచు 
నారసుండునై న 4 నారసింహునకు ద 
(దాజ్య ముసంగి తనదు ? తనయుకరణి. 


రశ్నీంచిన సుకుమారవి 
చమున కాన్వీషకీ వి 5 శారదగుణసం 


68 


రికి 


84 


85 


86 


వల్ల ఛాభ్యదయము 


ధుత్వున కనంతపాలున 
కక్షుయముగ నొసలౌ సైని 3 కాధ్యక్షుతేయు౯. 87 


= అదికారణంబుగా దండపాలుం డనంబర 7, “= 88 


* సేనాపతియై వివ్య 
శ్వేనుని క్రియ శివతనూజు 4 సేనానిగతికా 
దా నరివర్షజయోన్న తి 
౧ 
నానరసింహునకు ఘనప 9 రాకవము మెసయ౯. | 89 


: సత్య| వ్రత! పతిజ్ఞాండగు హా భార ల (రండు సై న్యాధిపతి సామర్థ §ం 
బునం వేసి యత్యంతవి కమాన్వితుండై (ప్రత్యర్థిపార్థివవర్ష నిరాంపణసవు 
ర్భుండై నిరంతర (బాహ్నణ వోవక్రైక తత్ప్సరుండై సకల ప్రజానందకరంబుగా 
సమ_సమేదినీపాలనం బొనరింపుచు నొక్క-నాడు దనయనుజుం డనం బరగిన 
దండనాధాాగణిం గనుంగొని, మహోోేల్తాసంబుగ నిట్లనియె. 9 


= సకలజనులుపొగడ 4 సత్యవ్రతాహ్వయ 


పుణ్యనగరమందు ఫ$ భూరిమహీమం స్‌ 
గరిగిరీం్య ద మలరు $ కమనీయసానువై 
పరనృపాలజై (త్ర $ పటివముం దనరి. . 91 


“ మనతో నెవ్వ రోమైనను 

(జని) విజిగీపూంక లిఖత ౫ శాసన మట సం 

తనముగ సంస్థాపించిన _ 

మనమునకును హర్షమగు న $ మాత్యవరేణ్యా. 99 


= అన విని దండపాలుం డపు 3 డా సభవారలు మెచ్చునట్లుగా 
జనవర య్యీూసయోజనమ ₹ శక్యము నా కటుగాన సౌఖ్యస 
ద్ధనముగ "మేదిసీభరముం $ దాలిచి. దిగ్వజయంబుగాం జనం 
జను జగదేకవీరరణ * సాహస వి[క్రమలీల నీ కిలన్‌. 98 


వం 


వుం 


కృతీయాశ్వాసము 65 
అయినను. ఇ 94 


భవదీయాజ్ఞ వహించి యేను జని గ * ర్వగస్తులె నట్టి శా 


"వుల శెల్చియు హా సికె లమున సం $ స్థాపిం se మేదినీ 


గి 
వేం 
శ 


ధవజై వాతృక తావకాధిక జయ 3 _సంభంబు నుద్యన్నహో 
హవకృతెన్యయుతంబుగా నరిగాదక౯ా $ హర్దాతిరేకంబునన్‌. 95 


"అని మజీయును, 96 


సరణిం బుణ్యనదినదంబులు సుర 3 స్థానంబులు౯ భూరి భూ 

సురవారంబు లనేకముల్‌ గజపుర 5 మ్ష్లోణీశ యాభూములకొ 

మటీ దానాది తటాకకూప వన ధర్ణస్థాపనంబుల్‌ పొరిం 

బొరిం గావింపం -బదార్ధ సద్వ రియ మగు౯ స్ట పుణ్యం బగణ్యంబుగన్‌ 97 


. అక్కడక్కడ నీకీ ర్తి $ యతిశయిల్లం 


జేసి వచ్చెద ననవుడు 3 జి త్తగించి 
దండితారాతియన వే 4 దండపతియు 
లాలన ననంతదండ పా * లకునితోడ. 98 


, పలిశెను మన యిరున్రరిలో 


పల భేద ముకింత లేదు పరికింసంగా . 
నలఘుభుజ నీవె నే నని 
తలంచెద సంశయము మాని *) తడయక Ross. 99 


* చతురంగ సైన్య యుతముగ 


హితమం|తి సమేతముగ య 1 ఛచ్చం జనువమూ 
పృతనాపతి యనుచును భూ 
పతి యానతియిచ్చె వేగ 3 ఛాసురలీలన్‌.. 100 


. పంప ననంతదండపరిగపోలకు? Pe సీన శో, 


ఛింపలో శ త్రుభీకరగ' $ భీళథభూమిక. వీరకాహాళుల్‌ 
9 


66 


వల్ల భఛాభ్యదయము 


సొంపుగ[మోయయణా సమర 3 ళభూరజయధ్వను లుల్ల సిల్ల గాల 
'బెంపుగ వందిమాగధులు 4 వెకుూూవిధంబుల సన్ను తింపలాన్‌. 101 


. ఇవ్విధంబున నిఖలసేనాపరివృతుండై.  ధనద్శుకియ ననుకరించి మహో 


న్నతంబుగాం గదిలి చని యెడనెడ మార్లమధ్యంబునం గల పుణ్యతేతం 
బుల సురాలయనికర 1నరాr ద్విజస్థాపనాది ధర్మంబు లొనరించుచుం జని 
శ్రీకార్మనాయకు నారాధించి యచటు గదిలి సింహాచలంబున కరిగి తద్దే 
వున కతిభ కి నతియపచితివిధానంబు లాచరించి యనంతరంబ గోడావరీ 
తటంబున కరిగి యానది నవగాహనానుస్టానంబులు దీర్చి (ప్రసన్న మన 
స్మూండై ధరామర నికరంబునకుం గోరిన యట్ల 'భేనుధనవసుంధరా ద్యపరి 
మిత విశేష విహాయితంబు లొనరించి గెతమో స్రవంతి నుత్తరించి. 102 


మహా స్రగ్ధర. -చని యాదుర్వారసేనాగసమితి గొలువలూ $ సాహసో(బేకలీల౯ 


ఘన భేరీ డాండడాండోశత్కరరవ మడర౯ $ గాహాళ్లుల్‌ |[మోయుచుండ౯ 
ఏనుతిం గై వారికుల్‌ దిగి జయము బాగడ౯ $ విపు లాళీర్వదింప౯ 
గనియె [శిసహ్యజూ భూశకలువహారసరిత్‌ $ కంధికాంతా గగణ్యన్‌ . 108 


= తేరి చూచి *యసికినయాశతీరమందుం 


గాకుళ వ్నేతతలమున 4 ఘనత మెఆయ . 
నఖలసేనా(ప్రవాహ సోమస్వితముగ 
విడిసె గజరాజయువరాజు శ విభవ మలర ! - 104 


= ॥ ళ్‌ 


ఆసంఠపాలుండు (శ్రీకాకుళ మునం దన తల్లిదండ్రులను గు_రించుట. 


నొ ఆ కృష్ణానదియందు సద్ది షజుల త్రో? నత్యంత సంతుష్టుండై 


క 


ల్లాసముగ మున్ను జనకుండు 


1. క. సింగణ. 2 చ యపీకినితీర, అసికినయాడాక్ళ షా, లి. చ. 6 పత్ర", 


సాకల్యాతిశయాఘమర్గ ౪ చణ 3 స్నానాద్యనుష్థాన మ 

సోక (పౌఢి నొనర్చి విపులకు నా 3 త్సుక్యంబుగా దానముల్‌ _ 
సౌకర్యంబుగండేసి యంశుకచతు $ శ్భాలస్థలిం జెందియున్‌. _ 105 
ఆసీనులై సుఖంబుగ 

నాసీరమునందు నుండి ్‌ నయముగ మది-ను 


(వాసిన యాీిత్నేత్ర లిపి స $ వర్హముగాలన్‌. ౨౦6 


తృతీయా శాగ్టీ సము 67 


గీ తోంచినను దల్లి దం[డులం 9 జూచు వేడు- 
నెమ్శునంబునం జింతించె 3 నేర్చు మిగుల 
వారు జీవింతురేని మ 5 ద్భాగ్యవశతం 
జెంఫు దీపీంప నిపుడు ద 3 ర్భింపంగలుగు., 107 


మ. అని యాభంగిని వారి. గోరి మరునాం గ్గ డభ్యాశమందున్న స 
రషనర |గామనివాసభూసురుల సం $ భావించి వేర్వేఆం ద 
జ్ఞననాఖ్యా(పవరాభిగో త్రతలిశ శ భ్వత్‌ పృచ్చం గావించి పూ 
జనముల్‌ సేయుచు నొయ్య నొయ్య నరయ౯ * సమ్యుగ్విధానంబునన్‌. 


వ. ఇప్విధంబున నమసర్భాతు లొనర్చుచుం జని జనకునిం గదిసి యన్వయగో[త 
నామంబు లడుగం దత్ప( తలిపి పకారంబున సర్భంబును చెటుంగించినం 
దెలియ విని సంతుస్టాంతరంగుండై యతని నార్మాధించి యంతట సమ సా 
ద్విజులకు స్‌ యొసంగి యాతని నుండ నియమిచి తన సమిోాసమందు 
మున్ను లిఖయించి యునిచికానిన తాళషతంబు మిపున కొసంగినం గనుం 
గొని మాధన్రం డతిమోదంబునం బురాతనవృత్తాంతంబు మనంబునకు 
జై ప్రీయగుటయుం బుత్రు,దెస నిరీక్షించి యీ వృత్తాంతం బంతయుం దొల్లి 
పంచవింశ తివత్సరంబుల (కిందట నావిర్భవించిన మ _తనయుం దండకారణ్యం 
బున నునిచి యొక; పర్ణంబున సౌవర్ణంబుగా లిఖయించి యా శిశుచర 
ణంబునం బంధించితి. ఇప్పుడు మగిడి మో సన్నిధిం గనుంగొంటి. నా 
తనయుం జెచట వ ర్తించునో, యిది భవదీయ సమిోపంబున కెట్లు వచ్చె 
నానతీవలయు నని యడుగుటయు సాదండనాథుండు. 109 


క. తన వృత్తాంత మశేషము 
వినయంబునం చేట పజుచి 9 వీతృచర యుగం 
బున ఆెజగ నతండు పెన్నిధి 
గనుపేదతెజంగునక౯ా సు $ ఖ[ప్రీయ మలరన్‌ . 110 


క. పరిరంభ మాచరించియు 
శిర మ్మాఘాణంబు చేసి శ చేతోజూత 


68 వల్ల ఛా భ్యడయము 


స్ఫుర ణు డగు దండపాలుని న 

వర వారల గారవించి * వేడుకతోడన్‌. - 11 
వ. ఇకాకార్యము మనమిరువుర మెబుంగుటయ కాని. బహిః ప్రకౌశంబు యు 

. వలదు. యుష్మున్మాత భాగీరథి. వను మోజనకుండను. మద్వంక్లో దహ 

పూరాషపరతరంబుల వారిం దరియింపం జేయందగుదువు. సంశయంబు లేదు. 

కావున నిచట చతురంగసై న్యయుతంబుగా నిలువు మని పలికి మాధనుం 

డతిత్వరితగమనంబున భవనంబునకుం జని తద్వ త్తాంతం బెజేంగించి 

మబునాం డరుణోదయంబునం గుటుంబినీయుతంబుగాం గాకుళ ంబునేశే తెంచి 

పుత్తు)నిం గనుంగొనుటయు. _ 12 
గీ. అంత దండపాలుం $ డాతలిదండ్రుల 

నర్ధృ ప్ర పాద్యవిధుల $ నాదరించి 

పూజ లొనర. జేస్టి శ భూపషణాంఛుక చయ 

కనకరత్నరజత శ గణములెల్ల. 

క, చేతోమఘాదంబుగ నిడి 
మాకా వితృసహితుం డగుచు + చుహిము దలిర్చ౯ 
బీతి విపులం (బోచుచు . 
నాతజి బహువాసరంబు * లచట నిలిచియున్‌. 114 

. వటురూవీయైన (శ్రీ వల్లభదేనుం డనంకేషాలుని వలన భూదానము (ప్రతిగ్రహించుట. 

న |శ్రీకాకు శేశ్వరుమాహాత్శ కం బంతయు విని విస్థయానంద హృదయుండయి 
తత్‌ (ప్రదేశంబున దివ్య[పరిష్థ విధ్యు క్ష్మపకారంబుగా నొనరించుటకు గృహ 
న్న తాదివసతు లొసంగి, ద్విజవరుల నిలుపుటకు నిర్ణయించి భగవద్వ్వ్యగహ+ 
న్వేవణం బొనరింపుచు (చావ్మాణగవేషణపరత్వంబున (శో (తీయ 
పరీశ్రూ (పువణుంజె యున్న సమయంబున బూరోస్ట క్షకార వేల్లాలవాల 
ధరణీబిలాంతర్వ_ర్తి యగు లశీస్ఞవిభుండు. 115 

సీ అజినో త్తరీయ స * మ్యగ్గండ కౌపీన 

భారియె వామనా $ కార మమర 
నూతన వికచకంఠజూత సునేతుడై క 
సకల సులక్షుణా * ధికతం దనరం 


118 


భః 


తృతీయాశ్వాసము 69 


జారు ద్విజ[బహ్మ 3 చబారిరాపముయాల్సి 
హరినీలసదృశ సం $ హనన మవుర 

గందర్పళోటి సం * కాళ (పకాశంబు 

గా సభాస్థలి కతి 4 కాంతి యొసలోం 


జని కదిసి దండనాథునిం $ గని ముదమున 

సీమ మగుగాక యంచు నా 9 శీర్వదించి 

పలి నిట్లని సువ్య క్త 9 వచన రచన 

లలర' బురుపో త్తముండు మహా 1 హాదుం డగుచు. | 116 


4. శే తము గోరి వస్తి నృప $ శేఖర కథ్యపగో(తుండ౯ ఫణి 
చృ(తపురాధివాసుండ వి 4 శాలపవిత్రయజుర్వి శేష స 
త్వ్నూతుండ దానపాతుండ జ] తుర్ల శవిద్వలయందుం చె (తుండ౯ 
[శో(త్రియుండ౯ా బర్మిగహా క 3 రుండను వల్లభనావాధేయుండన్‌. 117 


కో దాతవు నీవు పర్మిగహ 
పూతాత్ముండ నేను సుకృతము విద్యా సం 
జాత పరీకు యొనర్చకా 
క్ట (శౌతవాతంబులోం (బ శ స్తం బలరన్‌ . 118 


క. పాతు నని తోంచిన నీ 
థా(త్రిని గృహ్లాభిధాన 3 తటినీతటి సు 
వేత మొసంగుము విఘనస 
సూ[తాగమపాంచరా త్ర 3 శుభసంవి త్తిన్‌. 110 


క, ఈ విధమున సువ్య క్తము 
గా.. వచియింపంగ వటుసిగని. ఘర్చింపక౯్‌ 
బోవక చి త్తరరూపుల 
భావంబున సభికు లె లం $ బలుకక యున్న న్‌ 120 


నీ, అంత "దండ పాలు ? డా సభాసదులును 
జోద్యమందుచున్న6 $ జూచి పలికే 


70 వల్ల భాభ్యదయము 


ధీరవర్యులార ! 4 మోర లీభాలునిం 
"జేరి సత్సరీక. $ చేయేమి? 21 


వ. అని.యడిగిన. . 122 


క. వారు నృషేరితు లయి 
చారుతరోదార ని గమ 3 శాస్తాగమ స 
తెరా ఇణామ్నాయాంత వి | 
వారిత రాద్దాంత సరణి 1 జర్చించి మరిన్‌. 128 


సీ, తర్కమిోమాంసాివి $ త రక (ప్రవీణులు 
సశ్వేతి హాస [ప $ శం సకరులు 
లలిలావ్య నాటకా $ లంకార పారగుల్‌ 
భాట్ల (ప్రభాక ర 4 [పవణవుతులు 
వె శేషీకాగమా $ వేశవిజానులు 
ఖై పాతంజలికశా (శ్ర $ ఫకిి-చణులు 
వేద వేదాంత జ $ వృత్తులు నానార్థ 
దర్శనగంథ సం 3 దర్భపరులు 
వివిధ భంగులు ఘర్షి ంచి 3 వ్మ్‌ఫ్రుం డని ప 
రీశ్ష చేయుచు లోక సంశరత్షకునకు 
యుక్తు లిడలేక ప్రాజ్ఞ లశ శక్తు లగుచు 
హర్దముగ దండపాలుతో $ ననిరి యపుడు. ' 124 


ఉ. బాలుండు గాం డితండు నర 4 పాలక లోకము లల్ల నేలా? 
జాలిన సర్వ భవ్యగుణ 4 జాలసమ్మగుండు నిందిరామనో 
లోలుండు మ ర్త శ్రరూపమున $ లోకమునం జరియించువోండు గాం 
బోలును గాకయున్న మము 4 బొంకముకితోను జయింప శక్యమే ? 125 
ఉ. ద్వాదశవర్ష వ్మిపపటు * వామనరూ పొనరంగం చాల్చి యూ 
మేదిని సుందరోన్నతి స ౫ మేతముగా సుకువూరమూ రయె " 


1+ క్‌ థి సాఖిలశా స్త్ర (ప్ర 3 2. క్ష. a (ప్రవ ర్ధకు 7 8, న ము "IK. 


తృతీయాశ్వాసము 7” 


వేదచయ్మ పశ్యాస్ర్రముల * వెర్వక తజ్జుల ధికళారింపుచు౯ 
నీదగు భాగ్య సంపద గ * ణింప రమావిభం డీనెపంబునన్‌. 126 


. విచ్చినాండుగాన * వసుమతీశవరేణ్య 

యితసోకాంక్ష యరసి * యి మృటంచు 

విపవరులు పలుక 3 విని దండపాలుండు 

హర్థవినయ యుక్తుం $ డగుచు నగుచు. 127 


- చకూనిముద్దువాలు. గని ౫ సంతసమందుచు. దత్‌ (పభావముక౯ా 
మికు౮టమా"బటింగియు స మోహిత మెయ్యది కోర యెద్ది నీ 
-వెకగాడనుంచి వచ్చెద వ * హీనవిహాయత మొప్ప నీకు నే 

మక్కువతో నొసంగౌదను 5 మాణవకో త్తమ యానతి ముగిన్‌. 126 


.'అనిన దండపాలు * నాలోకనముచేసి 
పలి భాసురముగ 1 (బ్రహ్మచారి. , 
యాసభాజనంబు 4 లాహ్లాదులై తను 
జూచుచుండ నపుడు $ చోద్యముగను. 120 


థి 


ధాతతిని విష్ణుపాదజని $ తాతటభూతలమందు నయ్యహి 

చ్చ త్రపురంబు వాసి చని 3 శంకరపాలిత బహ్మకుండికా 
వ్మేతసమా[శయంబున వ 3 సించితి నచ్చట ద్వాదశాబ్దముల్‌ 
చితముగాను జె నర $ సింహనృపాలక మంతిపుంగవా ] 180 


- అచట నుంచి వస్తి + ననఘ (శీకాకుళ 

శ్నేతమందు నిలుచు $ చి త్తవృ శ్రి 

గలదు గాన నీదు * ఘనకీర్తి విలసిల్ల 

విశదముగను వృత్తి  దశక మిచట. 181 


. ఇమ్మని యానతి యిచ్చిన 

నమ్మహి నాదండపాలుం ౪ డానందముతో 

నెమ్ముదిం దద్ది ప్రజ సన్నిధిం 

గొమ్మని యవ్నిి(పవటుని $ కుడిశేల వెసన్‌. 182 


79 వల్ల భాభ్యదయము 


గీ, వారిపూర్వకముగ 4 ధారవోయం గరస్థ 
జల మొసంగునపుడు $ సలలితముగ 
నానతిచ్చు మనవి $ నంగీకరింపుచుం 
దజ్ఞ లెల్లం గాంచి 3 తను నుతింప, 


చొ ధాతీవృ శ్రిదశాత్శకం భువి(చ)లే శద త్తంవిభో పుత్రసత్‌ 
 ప్మాశ్రానీక పరంపరాన్వయభవ $ తౌఖ్యాభిభో క్తవ్య మ౯ 


సూ|త్రంబుకా వచియించి యంచిత మనః $ స్ఫూ ర్‌ దదియోల్ల స 
త్చాతంబైన రమాధినాథునకు శ్ర) ద్దాభ_కియు క్రంబుగన్‌ : 


వ. ఇప్విధంబునం బలికి యుదక పూరక ంబుగ. 


ఉ. దాన మొసంగి భూసురఏ ? తానము లెల్లను భక్తి నప్పుడు౯ 
రా నియమించి న త్తజిం జి $ రాలున వా రవగావానాద్యను 
స్థాన మొనర్చ నేల వటు $ స త్తముం _్రార్థనచేయ వత్తు నం 
వా నృపుచే ననుజ్ఞ గొని + యంచితరూష పమోహాశకారియి. 


వ. అని యానతిచ్చిన. 


క, వలన గని రామహర్షణి 

పలుకులు విని క $ 'పరనుమును లటా 
. వలి వృత్తాంత మేషము 

'తెలియలో వినిపింపు మనను $ ద్‌ర్ణ (పొఢిన్‌ : 


మ. దివిషల్లోకవిభేయలోకచయ సం 3 ద్‌ ప్మపభావా రమా 


ధవ రాజర్షి గ వరేణ్యపూజిత సమశ స స ప్రాణిస సంతాణశే 
శవ దున్దాధిప సత్సహాయతర కృ $ 'హ్లాపూర్వతీరోల్లన 


ద్య వసాభ్యంతరభాసమానమణిము 3 కాహార శార్జాయుధా ! 
me 


క, నతజన కల్పానోకహా . 
పతగేం[ద తురంగ దాసీభవభంగ శత 


Ewe (పదుండార *. 3 


1883 


184 


185 


186 
187 


188 


189 


తృతీయాశ్వాసము 78 


[కతు సన్నుతపదయుగ మ 
త్కృతపు ణ్యనికాయకధిత $ శిశవరాయా ! 140 


తోటకవృ త్రము.కరుణాకర (శ్రీకర $ కాకుళమం 
దిరభాసుర సుస్థిర $ 'చేవావారి 
స్థరవై!రినుతా మర $ పాలక ఫా 
స్క;రథామతిరస్క-ర $ చక్రథరా. 141 


గద్య. ద్తిది (నీవు _త్రీరుమల తాతగురుగురు చరణారుణాబ్దయుగళ సమా శయణ 
దురితలతాలవిత్ర వారితసగో(త్రపమిత్ర భట్లపెనువు ర్తికులోద్భవ గోవాలస 
చివతనూద్భువ విద్వజ్ఞనవినుతాభిరామ కోదండరామ (ప్రణీతం బయిన 
(బహ్ముండ పురాణో త్రరఖండంబున వల్లభాభ్యదయం బనెడి (శ్రీకాకుళ 
వేత మాహాత్శ ట్రంబునందు. దృతీయాశ్యాసము. 


చతుర్థాశ్వాసము 


ూాకాంప యా దఖలు ల 


/ |. కర దివిజానీక వ 
క కర కరవేల్ల శరణ $ శేఖరమహితా 
* లోకసమాగత విలస 
" తాహాకుళసదన్యపదేశ $ కమలాధిశా ! ] 





గ్‌ హర్షముగ కామ వార్షణి $ యానాోతీయం 
దొడంగి యాకౌన కాదుల ౪ తోడం చెప్పె 
నపుడు నృపపుంగవు ననుజ్ఞ $“నరిగినట్టి 
వి|కనికరంబు భోజన +4 వేళ్లం చెలిని. 9 


a 


వచ్చినవారి, గాంచి జన 3 వల్లభుం డల్ల వటుండు "లేం డతం 

డెచ్చట నున్న వాం డనిన 3 నెవ్వర మాతనిం జూడలే దన౯ గ 
జెచ్చెర విస్టితుం డగుచు 3 ల్లీ ఘుముగాం దవమచవారింగొందజం 

బుచ్చుచు మాటిమాటికి న $ పూర్వముగా నరు దందుచు౯ మదిన్‌. కి 


గీ. ఎదురుచూచుచుండ 4 నెలమి నయ్యరుణ గ 
భస్తి పశ్చిమాబ్టిం $ బర చేరె 
శరధిశయను. డయిన 3 శౌరి కచ్చటివా ర్త 
'లెబుకపఆఅచుకొఆకు $ చేంగుకరణి. . 4 


ఉ. ఆరవి? చేర విచ్చెం జర ) మాచలకూటతటి౯ సుర కి ౫౦ 
పారం బయోనిధిక౯ా వరుణుం 3 డర్చిలి భర్షమయంపు జంపుల్లౌ 
వారపుం బద్భరాగమణి 3 వన్నహనీయపకాక' నిల్బనో 
వారిజనాభుపజ్జ నన 4 వావిరి విస్టాయరశ్శిరమ్య మై. కి ర్‌ 
1. క, చం తివ్య. 2. చ కోర? స్ట 


రే 


చతుర్థాశ్వాసము 


అంత డక్కు-లం జీశటు $ లతిశయిల్లెం 
బరమ పద నాయకుని దివ్య' 4 భవనవమందు 
స్తంకుమద మశ కస్తూరి 3 పంక మలరం 
బూ వెట్టిన మేచక $ స్ఫూర్తు లనంగ. 


. ఆ పరమేశర్మాశయమ $ హాలయమంటప గోపురోపరిం 


(బాపుల వ(పకుడ్యతల 3 రాజిత గహాములందు నిందుకాం 
తోపల పద్శురాగతతి 3 నొప్పుగ వేల్పు ల నేకదీవీకా 
రోప 'మొనర్చినా రనిన $ రూఢిగం దోయె నపారతారకల్‌. 


(శీసఖులై న యట్టిసర 1 నీరువాలోచను సన్నిధిం బయో 


జాసను శాసనంబున వి శ పోయసదీవిక లె త్రిరో యనక 
ఫాన్సిత దీపగర్భ మణి 4 ఛాజనముల్‌ గడుందేజరిలై స్టం 
ఛ్యాసమయంబున౯ వరగ్భ 3 హోంతగనిర్హితయం(తవీథులన్‌ .. 


* అప్పుడు. న్‌ 


= కరదీపీకా శతంబులు 


నరవరునాజ్ఞ కొవహించి $ నానాసేనా 
పరివృథులు హితులు భృత్యులు 
వరుస౯ మరి వారివారు *) వారుకా వారున్‌. 


. అరిగియును దద న్వేషణ 


పరులై యాసహ్ఫ్యోనములను 3 బహుభంగుల న 
ల్లరసి యుబాలుం గానక, 
మరలం జనుబెంచి యనిరి శ మసలక యంతేన్‌. 


పొదల నదుల పట్ల శ బులినతలంబులం 
దరువులందుంగూప 4 తటములందు 
సరసులందు వటుని $ జాడయించుక లేదు 
ధరణీమై న నంత 4 దండపాల ! 


పలాల లాలు నరాల నలడానోలాలతో తునన నాకను రనాలునానసునానాలనుా వుడు నాంవననవాననాను. 
* 1. క. దదారోపణ. 2. క యొండోకటి 


7/5 


10 


11! 


12 


76 


వల్ల ఛాభ్యదయము 


వా అని విన్నవించుటయును విని యతిదీనవదనుండయ్యు నంతట సమ స్తద్విజుల 


రొ 


భుజింపంజేన్సి తా నట భోజనవివర్షితుండై యొక శుచిప్రదేశంబున 
దర్భాస్తరణం బొనరించుకొని సమాహితస్వాంతుం డయి తద్విధంబునకు 
బహువిధధ్యానగరిష్టుం డగుటయుం గొంతదడవునకు దై వానుగ్గహంబున 
నిదా)సమన్వితుం డగుటయుం దదీయస్వప్నంబునం దస్వప్నవిభుం డగు 
శ్రీవారి యివ్విథంబున. E 


అనంతపాలునకు స్వప్నమున (శ్రీ హరి (ప్రత్యతమీమగుట. 


. ఘనసీల మేఘ సం + కాశ బచేహముతోడం 


గవనీయ శంఖ చ + కిములతోడ 
దర్చకకోటి సౌం $ దర్యరూపషముతోడం 
గమలాధివాస వ * క్షంబుతోడ 
నరవింద విలసితా $ యత నే తములతోడం 
జందమండల ని భా 3 స్యంబుతోడ 
దినకర సహస్ర సదృశ సం * దీ వ్రీతోడ 
సకల భూషణ భూవీత $ చాకచక్య 
కలిత మగువల్లభ స్వామి $ కరుణతోడ 
దండపాలునిమోలం (బ 3 త్యక్షమైన. 14 


+ కనుగొని సం! పీతి బునః 


పున రభినుతు లొనరం చేసి * భూభుజుండు మహో 
వినయమున దేవదేవుని 
గొనియాడం దచొడంగ నతుల 3 కుతుకాన్వితుండై 15 


భుజం, జగన్నొహనాకార శ జంఛాసురారి 


(పగణ్యాపరంధామ 3 భకాంతరంగా 
ఖగాసీకరాడ్యావహా 5 కంజాయతాషూ 
డొగంత స్ఫురత్కొ-ంతి $ బేదీష్యవూనా. . "16 


చతుర్థాశ్వాసము. 


భుజం, అమర్హా భి భేయాభి ఫ్‌ యాతి పదాహా 
సమస్త (పశస్తాబ్ద స్ట శాన్రారిచాహా 
౧ 
రమానాస వక్షః స్వ గ్గ రాణ్లేలదేహా 
నమస్తే నమ సే షప 3 అావాన్వి తేహా. 


చ. అని యటు బేవదేవుం గొని $) యాడి మహాత్మక్క యెవ్వ రీవు వ 
చ్చినకత మేమి యం చడుగం * జెప్పం దొడంగను దండపాలుతో 
వనజదళాయతాక్రుండగు $ వల్ల భదేవ్రండు మున్ను నాదినం 
బున వటుపుంగవాకృతి న $ పూర్వముగాం జని నీదు సన్నిధిన్‌ 


క. వినిపింప విని యెజుంగుదు 

2వనఘో త్తమ తావక స్వ $ హా సంబున నం 

గొననే భూవృ _తీదథక ని 
మనువుగ దానంబు వల్ల * భాఖ్యుండ ననుచున్‌. 


గీ. జనవరో త్తమ యే నహి 3 చృత్రపురము 
వలన నెడంయాసని యిచ్చట 3 వచ్చి నిలిచి 
యున్నవాండను వీప్రూమ * యుర్విలోన 
మత్ప్స్రతిష్టయు గావింపు + మహితముగను, 


చ. నృపవర (బహ్నకుండి తటి  నీతటి శంకరదివ్యభామ మొ 
ప్పు పురమునందు వ్మిపకుల * ముఖ్యుండు వామనశర్శగహమం 
దపరిమితార్థనిద్ధి యగు $ నట్టు కటిలక ఏరుదాలవా 
లభువిని జబారుషద్వోయ బి 9 లంబునచే వేసియించి యంతటన్‌. 


గ్‌ అస్మదీయ ప్రతిష్టా ౪ యభిలషీంచి 
వ్మిపవటురూపధరుండనై * విభవ మలరు 
తావకీనసభా పొ ప్తీం  దనరి యేను 
నర్గితౌర్గ (ప్రదాయినై 3 యర్థ్ధికరణి. 


* 1.క(ప్రణానుస్వజేహా. 2. చ ఎజుంగుచు ననఘాత్మక, 


77 


17 


18 


19 


20 


21 


22 


78 


వల్ల భాభ్యుదయము 


* వెఅవక వేండీితి దివ్వుల 


కొక మును బలిని నాదు * కొఆశకే యిపుడు 
నరవర నిను యాచించితి 
ధరణీదానంబు సర్వ $ దా నుతి కెక్కన్‌. ల లి 


అఖిలై శ్వర్య సమేతుం డబ్దభవము స్ట ఖ్య ధ్యేయుండు న్నిందిరా 

సఖుం డీభంగిని వి పవేషధరుండై $ గర్పంకన ప్ర మై 

శ్రి వ్మిభ్రాజితమూ ర్తి యాచకుగతి౯ 3 శ్నేతంబు రాజేందుచే 
సుఖసం[గ్రావాకుం డయ్యె నంబువులతో $ సూరి స్తవం బొప్పంగన్‌. 24 


కలియుగమందు. చార్థివులు $ కల్హుషులై నను సీమహాకథా 

విలసన మాలకించినను 5 వృత్త్యపపహా ర్తలు గారు మేదినీ 

వలయములోన స్లీవొసంగ 3 వాంఛలు దీం దదీయవృ త్తియకొ . 
వలనుగ నారగించుచు ని 4 వాసముగా వసియింతు నిచ్చటన్‌ 1. 95 


rf 


* అని విమర్శజ్ఞానచిత్తుండనై యతిధార్శికుండ వగు నిన్నుం జెంది యుగధర్శం 


బూహీంచి యేను కువానంబుగా యాచించితి నదికార ణంబుగా నస్తదా 
కర్ణణం బొనరించి యథావిధి క్రమంబుగా మత్సతిస్థ యొనరించీ యసమాన 
క్ర _ర్హి వహించి సమ_స్తభోగఛాగ్య సంపదై (భవంబులం జెందు మీంక' నుప 
వాసంబునం గృశింపక భుజియింపు మని పల్కి యిందిరాధీశుం డదృశ్యుం 
డయ్యు నయ్యెడ, జ. 26 
పూతచర్యత్రుంై భువన ముల్‌ వెలుగెందలోం 'జేయునట్టి (వ్ర 
ద్యోతనుం డజేంపదాకను మశ హోోేత్పవము౯ రచయింపం బూనియు౯ 
ఛాతిగ విష్ణుసన్నిధి సు $ పర్వు లొనర్చిన యట్టి యాజగ 

జ్ఞ్యోతి యనంగ నొప్పెసలా 3 శ భమరీచి యద భదీధితిన్‌. 27 


పాండుపటేరశేఖ లన $ బర్వియు విర్చగం చేజరిల్లె (బ 

హ్లోండ కటాహా భీ తిని సు $ ధాశను లచ్యుతు నుత్సవార్థమై 

నిండు సుధానులేపమతి 3 నిర్శలభాతి నొనర్చినట్టు కా - 

పండువుగా |బపంచవిభ 3 వంబుగ నాపహారిణాంక చం(ద్రికల్‌. " గల్పిప్ర 


చతుర్థాశ్వాసము 79 


వ. అంత ననంతదండపాలుండు మేలా-ంచి యూగసమాధి చాలించియాస్వప్న 
వృత్తాంతం బంతయు మంటి పురోహిత హిత (పభ్ళతి సమ సజన సన్నిధి 
నెతింగించి భోజన క్టుత్యంబు దిర్చి, యతి సాఖ్యంబుగా నారా|కి పుచ్చినం 
(బభ్యాతం జగుటయు, 99 
ఉ. సోమ సువర్ల కాంతిగల * శుక్రబృహస్సతు లంత వేకునా 

జామున దోంచిన౯ొ విమల $ బారుసరోవరబింవితంబులో 

స్వామికి నుత్సవం బలర $ సన్నిధిం 'జేర్చిన వ్యజ (స్వర్గ?) దండవ 
చ్చామరరాజి నాం బరగె *) శ్మకదిశ౯ మహసీయవై ఖరిన్‌. త 
చ. కొలకొల మంచు వృక్షముల $ గోకిల కీర మయూర శారికా 
కలరవకూజితం బలరు * కాకుళదేనునిమేలుకొల్సు మం 
గళతరతాళగానముల $ కైవడి దికురాలు తేజరిల్ల లాం 

బలపలవేగ నంత శళి *) ఛాస్క-రు ల సమయోదయంబునన్‌. త. 
చ.. రజతహిరణ్యవై కృతి వీ $ రాజిత కుంభయుగంబునకా సము 

(ద్రజలము నింపి వెన్నునకు +) దాలత్తత మజ్జన మాచరింప ది ” 

గ్రజముల మింద వేల్పు లధి * కంబుగం బెచ్చిరి నాల నొప్పి రం 
బుజరిపుండుక దివాకరుం డ 3 పూర్వముగాం జరమోదయాదదులన్‌. శి2 


(శ్రీకాకుళ మున (శ్రీ వల్లభుని బునః( ప్రతిన్ధ చేయుట. 

వ. అంత ననంతదండపాలుండు కాల్యకరణీయంబులు దీర్చి వంది మాగధ 
సందోహ పాఠకపఠన నిజవిజయాంకిత గీతంబు లాలకింపుచుం జని చని 
నిఖాల విద్వజ్ఞన (పథాన పురోహిత సుహృద్భట దాదారిక విలసితంబగు 
నాస్థానాంశుక సదనంబునం (బవేశించి విిపనికరాశీర్వాదనాదంబున కను 
మోదింపుచు రమణీయ చీనాంశుక రత్నకంబళ విరాజితా _స్థరణంబున 
సుఖాసీనుండై యుండి యప్పుడు. 

గీ, హితుడు విష్ణుభక్తి 5 యుతుండు విష ేమ్లుం 

డతులగుణ గరిష్టుం ర్ట డైనయట్టి 

తనీపురోధు నంత $ దగ నవలోకించి 

“= వర్షయ్యుక్థి దనర 1 ననియె నిట్లు. వికీ 


టా 


80 వల్లఛాభ్యు దయము 


ఉ. వందనమయ్య వ్మిపకుల $ వర్యుండ నీకు సమ స్రదేవతా 
వందితు నిందిరావిభు న $ వశ్యము దోడొగాని రమ్ము యిప్పుటే 
్హాందుగ వైవ్లవో త్తమసు $ పుష్పక సత్చరివారధీరతా 
బృందముతోడ చేల తడ $ వియ్యెడ నిల్వకు మంచుం బలిి-నన్‌, 5 


మ. విని విప్ళర్ణియు వారి దోడొొనుచు స] దిషశ్వాసపూర్వంబుగా 
జని యప్పట్టణమందు వామను నివే 4 శంబుం (బవేశించి చ 
య్యన నప్పాజుసిం బూజవేసియు6 దదీ $ రోను. చే మేదినీ 
ఖననంబుకా రచియించి యంచితరసా 9 గర్భుస్థు సశక్వేశ్ళరున్‌. 6 


వీ దళముగాం బా తాళ * తలవాసు లనుదిన 

మర్చించు చందన $ చర్చతో డ్‌ 

నకలంకభూషిత 3 సక లాభరణమాల్య 
తతులతో నాయుధా * వితతితోడ 

నలర్న |శ్రీవల్లభు శ నవలోకనముచేసి 
[శుమాంతరంగూలై 4 వినయవినతు 

లతిభ క్తి నొనరించి 3 యర్ధ్యపాద్యాదుల = 
నపచితి గావించి 9 యలఘుయోగ్య 


యానగతుం జేసి పరివార + సేనతోడ 

నంఖకాహాళమురజని 3 స్ఫాణవాద్య 

జాతనినదసిత ధ్వజ 3 చత్రచామ 

రములతో వందిజనగేయ $ రవముతోడ. ల? 


వ ఇప్ట్రోధంబుగ మహావై భవాస్వితంబుగా నప్పురంబువలనం గదలి చని కాకుళ 
శేతంబు చేర నేతెంచు సమయంబున. 88 


చ, అనువుగ మున్ను శంకర మ $ హాలయసన్ని కటావసీవిలం 
బున వసియించి వచ్చుతజిం $ బూర్వసుహృ త (ము వాయలేమి న 
ర్టునహితకారి యాటయు ని 3 రూఢిగ నల్లం (దైసన్న మల్లికా 
ర్థునయుతేయాయి మైన మధు $ సూదనువా ర్త విన౯ా రయంబునన్‌,” 89 


లొ 


స 81 
చతుర్థాశ్వాసము 


* దండధర్మపతాపుం డతి  ధార్చికుండై న యనంతదండపా 


లుండును సంశయంబు మడి * లోన దొలంగి సమ సయూధ వే 
దండముఖాంగముల్‌ నడువ 3 దవ్వున శై యెదురే(గి కోటి మా 
రాండవిరాజమానుం డగు $ తామరసాయతన్నేతుం గాంచియున్‌. 40 


* నతులు వేమా రొనర్చి నిన ము డగుచు 


¢ 


దనపురోహితుంగాంచి నం శ తసముతో స 
పర్యగావించి యత్యంత ఫ్‌ కి వివిధ 
వాద్యనృ త్తవినోద వై భవము మెజయ. 41 


i ఇవ్విధంబున మెహాూాల్తాసంబుగా. జని యనంతరంబ శుభదివసనత్ష[త్ర 


'యోగయు _క్రంబగు సమ్యజ్యుహూ ర్త రంబున శుభలక్షుణలశ్నీతుం జైన 


. గ్రీవల్ల భోజేవుని వివ్వుక్సేనాది నిత్యసూరి పరివార SB విఖనస 


సూతాగమో క్త కంబునం (బతిక్టంచి మజీయును. 42 


వరభదకుమూరక $ విఘ్నరాజ 

పార్వతీ నండి భృంగీశ 4 ఛై రవ యుత 

భవునిం దత్‌ శత పాలక * పటిమ దనర 

నిష్టతో దశ్నీ ణదిశం (్రూీతిష్థచేసి. 48 


= మరకత మణిమయ ) మహితాలయద్వార 


వామిోాకరకవాట $ చంద్రకాంత 
సౌపాన వేదికా $ సాలభంజీ సంభ 

సంభృతమంటప $ సముచితంబు 
(పాకారగోపురా 3 సీకవిచత్షణ 

ధ్వజ పటాభి (శేణి 3 ఛాసురంబు 
కల్యాణచందనా $ గారతో రణకుడ్య 

పాంచఛచాలికాయం[త శ సంచయంబు 
రాణ నిర్మాణ మొనరించి శ రథవితాన 


హాటకాందోళికా గజీహంసవాజి 
i 


82 


ce 


వలభాభ్యదయము 


వాహనము లొసంగి నిఖలోత్పశవంబు లవుర 
వివిధ వాద్యము లర్చించి *$ వినుతి మెజయ, 


* వారు నవరత్న ఖచితసుజాతరాప 


మంజుమంజీర కేయూర 4 మకుటపహార క 
కటకకింకిణికాంచికా 1 కర్తకుండ 
లాంగులీయా ద్యలంకారి $ తాంగుంచేసి. 


: సగరకృత పతిజ్ఞా డయి 3 నవ్యగృహాంగణసౌధ ఏధికా 


ద్యగణితధాన్యకర్పుర స 3 మృగము సర్వజన్మప్రపూరితం 
బుగ నొనరించె ముకా సుమతి *) భూపతియు౯ రచియించినట్లుగా 
నిగమచయ (పశాతశ్ర్రకమ $ నయము కాకుళపట్టణాఖ్యమున్‌ 3 


. నిలయంబులను రత్న 4 నివవాసమోచీన 


మైనకవాట'సం $ ధాన మమర 
వ్వ్నాచస్పతి సమాన * వా ప్రభవవిచ్శిత 
వేద శాస్తా భిజ్ఞ $ వైదికులకు 
బీళత్ససదృశ ఏ $ భీమణ రణజయోా 
పార్టితులై నట్టి $ చాహుజులకు 
(శీశున కెనయన * సిరుల బెంపందు న 
త్యూర్జితవాణిజ్య $ 1సర్దులకును 
నపరిమితధాన్య కర్ష కీహలవితాన 
సంపదున్నతు లై నట్టి $ చరణజులకు 
నిత్యమాధవ ౩ ౦కర్య $ నిపుణమహిమ 
కాపురంబగుకాకు ఛా $ ఖ్యాపురంబు. 


అనుదినపక్షుమాసయుగ $ హాయనసరిమెహారాత్సవంబుల౯ 
దని మృదంగవాద్యపటు 3 తాళవితానసుగానపద్ధతి౯ 
వనజదళాతు సన్నిధి న * వశ్యము నర్తనశేళి కప్పరో 
వనితల బోలినట్టి బహు 3 వారవిలాసిను లుందు రప్పురిన్‌ 


1. ౪ కారు”, 'సరుజవణీకు * 
జా జు ట్రా 


45 


46 


4&7 


48 


ge 


చతుర్థాశ్వాసము 


* చలదళ తింత్రిణీవకుళ 4 చంపక కేసరనారిశేళవం 


జుల కదభీతమాల వట 4 'చూతక పిళ్లక వ్‌ల్వ సాలజం 
భల పనసాది భూరి తరు $) వార వినావలు లప్పురంబుచెం 
తల న్షిగువంకలం దనరు $ నందనచె (త్రరథంబులో యనన్‌. 


* సరసిజ కెరవ కకాంసో : 


త్కరకోకబకాది కలిత 4 గంభీరజలా 
కరములు మమూండును నాలుగుం 
బరగు౯ా దత్పురముచుట్టు గ్గ వార్థలొయనగన్‌ 


త త్తద్విధమున నొనరిచి 


విత్తవ్యయమునకు నోర్చి * విఖ్యాతిమెయి౯ 
మత్తారిరాటూదంబము 


నత్రజ్‌ విజిగీషమకాంతు. 4 డే యటమిోందన్‌ , స 


= వలభస్వామి కతి భక్తి + వందనములు 


పొందుగాం జేసి తదనుజ్ఞ 6 * బొంది మజీయు 
దండయా,[తాసముత్పొప్రూ * తరగభీర 
రణజయార్చిత నిస్పాణీరావ వుడర. 


అనంతపాలుండు కాం-బీప్రురమును జయించి విజయాంక శాసనమును స్థాపించుట. 


స్ట కదలి హౌమాది సం * కాశంబు లైనట్టి 


యతిశతాంగ(ేణు * లభిగమింప 
మేచకా[భావలి 5 సూ చకం టైనట్టి 

భ|దగజానీక పటిమ దనర 
గంధవహాంచిత 3$ గమనంబు లై నట్టి 

సైంధవ సముదాయ $ బంధురముగ 
దంభోలళిశకల సం $ రంభాంగు లై నట్టి 

పటు పదాతిగ పరం  పరలు నిగుడ 


వివిధ చతురంగపై నిక 4 వితతి గొలువ 
'దస్యుపరివార గర్వ వి 4 డారు. డగుచు 


88 


49 


50 


కీ] 


లల్లి 


త్రిత్వ వల్ల భాభ్యుదయము 


నాఖునావహానసహజ వి 3 శాఖు కరణి 4 
దండపాలుండు నావావోశద్దండలీల. ర్‌ి 


చ. అరిగియు. గాంచికాపురము * నందలిమా ర్హుర నెల్ల ఘోర సం 
గర విజిగీషువై తదధి $ కారులచే నరి గొంచు నచ్చట౯ ౮ 
స్థిరవిజయాంకళాసన ము $ దీర్హతరంబుగ నిల్చి మర్షి వే 
సే కటశకాభిధాన పురి * కిం జనుదెంచె నుదంచితార్భటిన్‌. ర్ర్‌4 


(శ్రీకాకు శేశుని. మాహాక్మ బ్రైమునకు నిదర్శనములు. 


వ, అంత నికం-డం | రస్‌ 


శా. గంగాకూలముం బాసి [శ్రీహరియు రం $ గత్తుంగ కృష్ణాసరి 
త్సంగ(పాంగణభూమి కేగియు మను 3 వ్యడేణి శే వసిం'ప ని 
భంగిం గామితకామ్యదాయి యగుచు౯ 9 ఛాసిల్లి యెల్లప్పుడుకా 
శృంగారంబుగ దండపాలకమహ+ 1 శిత పకారంబునన్‌ . ర్‌ర్గి 
గీ, చేయునట్టి నిత్య $ సేవలు గైకొంచు 
భక స్ముపసన్న $ భావ మవరం 
" బంకజాత్వుం జెపుడుం 3 బద్భా సమేతుడై 
నిలిచియుండు నంత $ నెమ్మితోడ. _. | ల్‌? 


గీ, పుడమిలోపల నుత్క-ల $ భూభుజునకుం 
గూంతు రొకం- తె కలిగియు 4 గొడుకు లంత 
"లేకయున్న నిరంతర $ వ్యాకులమును 
జెంది యిలుతీర్థముగ నటు $ చేర నరిగి, 58 


మ. (పకటస్తోతము లొప్పం గాకుళపతిం $ (ార్థించి పుత్తాార్థియై 
యకలంకంబుగ వెండ నాన్ఫపుని స $ మ్యగ్ళ -కికి౯ భ్కవో 
షకుండై నట్టి జనార్షనుం డఖల వి] శ్వస్తుత్యుం డె రాజపు 
_క్రికనుం బుత్తు/నిగా నొనర్సె నిజశ 9 క్‌ వినయఖ్యాతిగ న్‌, 59 
గీ, మటీయు నొకనాండు సజ్జనమాన్యుం కై న 
దండనాథపురోహితు 4 ధనము జోరు - " 


చతుర్థాశ్వాసము 


లపహారించుటయును మనోగవార్టకులమునం 
గాకుళాధిపుం గూరిచి ? గారవమున. 


క. నతి నుతు లొనరించుచు స 
మ్మలతిళో ధ్యానంబుసే యు? వమహితద్విజు నా 
(శీతవత్సలుం డగు లక్ష్మీ 
పతి యా ప్రార్థనముచేత $ బరమ పీలిన్‌. 


ము. అతిదూరాగతుండై న తసూరుని న 3 త్యంతవ్య ధాయోగజ 
వీతుగాం జేసి యపహ్నవ దవిణము౯ స్ట ఫీ ఘుంబుగాం (గ్రమ్మురక్‌ 
జతనం బొప్పుగల దెచ్చిపెట్టుటకు ' నై [1 సర్షంబుగాం చేసి యా 
(శిత రయథాముణి సర్వ వెద్యు. 'జెజటీగిం + చెళాద దిపజశె తికిన్‌, 


వ. వెండియు నొక౮ం- సమయంబున, 


చ. నిరుపమపుణ్యశీల కమ 3 నీయ శుభావవా విప్రభార్య (క్రీ 
ధరునకు 'ధేనుదుగ్ధము లు 4 దారత నెజ్బగం గాంచి మంజు మా, 
సరసహితంబుగాలో నని $ కంబు సమర్పణ చేయుచున్న భూ 
సురునిమహివ్యు నొక్క_తతిం 9 జోరకుం డర్ధి నపహ్నవించినన్‌ 


క. వారలు (ప్రార్ధన చేయగ 
గారవమున వాని జూడ 3 గనునట్టుగం దా 
నారూఢిగ చెటింగించి యు 
దారత నిప్పించె మహిషం 4 దసూారు చేతన్‌. 


వే. మణియు నొక్క-కాలంబున. 


క. పరివారకు6 డొక చామోొ 
కరపాత్రము బయల నునిచి ? కగు సందడి నే 
మరియుండ నొక్క దుర్గతి 
దరి దప్పియు దసూరించి $ తగం గొని చనియెన్‌,. 


చ. అది యొకచోట విక్రయస ₹ మర్గత లేక దురంత వేదనకా 
నుడి భయ మంది వేగ నభి 5 మూనముతో. గొనివచ్చి (కమ్ముణకా 


కిర్‌ 


60 


61 


62 
683 


64 


65 
66 


67 


వల ఛా భ్యుదయము 


నొదింగి ధర్యాపబేశమున $ నుంచి నమసరారణం బొనర్భి డే * 
వ దువితకర్ముండన్‌ జడుండం * బాలసుండళ గృప నన్ను. గావవే, 


. అని యాం[ధనాథు పిగతిం 

గానియాడి యనంతరంబ $ గోహంబుగ నాం ఫ్ర 
డును జనియె నిజగృహాంబున 

కనువుగ |శ్రీకాకుశేశ్వ 9 రాజ్ఞాభిజ్ఞ న్‌. 


. మటియు నొకూవిశేషంబు, 


. అత్యనాచారపరుండు వే శ్యాభుజంగుం 
డైరమా వల్లభస్వామి 4 కను దినంబు 

నర్చ లొనరించు నం $ దొక యర్చకుండు 
హృదయ మందున ల జ్ఞా వి $ హీను డగుచు. 


టా 


* అంతట, 


: న్డ్‌ క చేయుటకు. * జి త్రము రంజిల నేగి యామహో 
భూవరుం డొకగళానాం డచటి * పూజలం జూచి తిరసూరించి వే 
పోవలణగ నాతనిం దటిమి $ పూతచరి తకుం జె నయర్చకు౯ 
వావిరి నిత్య 1కైంకరియ $ వైభవముల్‌ రచియింపం జేసినన్‌. 


. సంతతాచార సంపత్తి ౫ సహితముగను 

పూజ గావింపగా మన 3 స్ఫూ ర్తిచేత 

వల్లభసాగమి యా నృపుగస్వప్న మందు 

హర్ష ముగ'నేం్‌ 3 యిట్లని యానతిచ్చె. 

. నృపపుంగవ, మద్భక్తుల 

కపవ్శితత గలదె నాకు 4 నతంజే హితుం డౌ 

నళచితిం గావించుట కన. 

గృప నతని౯ా మగిడి కూర్చెం $ చేశవుమహిమన్‌. , 





యం, కె ంకర్య * అనుటకు (కె ౦కరియ ౨ అని కవి యుపయోగించియు౦డును, 


గొ 


69 


70 


‘ 


72 


74 


7 


చతుశ్దాశ్యాసము త్ర 


క, పతితానుపావనంబులు 
సతతం బాంధథాధినాథు $ సచ్చరితంబుల్‌ 
నుతియింప నద్భుతంబులు 
హిత్తులకు నత్యంతము ౬ 9 హేెతుకరంబుల్‌. 76 


గ్‌, ఇవ్విధం నం గాకుళా$థీశగ్రరుండు 
భ్‌ _కృజనసేవ్యు.డై ముక్రీపదనివాసు 
కరణి సంతోవచిత్తుడై $ ధరణిమోంద 
న్రిసతీ సంయుతముగ వేంచేసియున్న. 77 


వ. అట్టి విష్షుపురోత్తమం బన నొప్పు శ్రీకాకుళభ_ర్తసన్ని ధియందు. 78 


మ జను లాపూఢవళక్షుపకశ్షహారివనా ౫ సం బందు శ్రీస్వామి న 
ర్చన గావించి మహోత్సవంబు రచియిం $ చం దృప్తుండై వారు కో 
రిన కోరల్‌ కృపసేయుచుండు హరిదా $ రిదా్యాఘు సంహోరికాం 
చన వీతాంబరభారి భూరికరుణా * సంచారి దై త్యారియున్‌, * 70 


వ. వెండియు. 80 


వు. అతుల శ్రావణ కృషపక్షయుత స $ మ్యకకాప్లజ న్నాష్షమిక 
£9 కం లు 
దతనాదాన్విత గీతవాద్యములచే $ త౯ గంధపుప్పాద్యలం 
కృతు లొప్పంగ సపర్యచేసిన హృషీ శ శేశుండు సంతుష్టుడై 
యతి కృతాపము లెల్ల చాపి హృదయా [1 హాదం బొనంగుకొ దయన్‌. 


చ. మణీయాను గార్తికాఖ్య శుభ * మాసము పాండురపతుమందు శ్ర 
హారిదివసంబునకొ ఘన భ * వారవ తారక యాన పాతమై 
పరగిన యిందిరా రవమణు $ భక్తి నమస్య లొనర్చి మాననవుల్‌ 
దురిత విదూరులై తుది న * ధోతుజ లోకము గాంతు రిమ్ముగన్‌. 82 


గ మనుజు లెవరై నం $ గా ర్తిమాసమందు 
| "శ్వీతపశూంచిత ద్వాదశీ దినంబు 


వల్ల భఛాభ్యుదయము 


'కాకుభేశ్వరు. బూజింప $ ఘనత మెలసి 
మోత్షసంపా)ప్తు లగుదురు *) ముద మెలర్చ. 


=, తరణియుఈ జాపసం[క వుణ 4 తం చగు మాసమునందుం గాకు శే 
శ్వరునకు ధూపదీపములం $ జారుసుమంబులం బూజచేసి చా 
మరధవళాతపత)మణి $ మండనమండితుం 'జేసియు౯ మనో 
హరముగ ముద్దభ_క్షపర ౫ మాన్నము లర్పణ చేయుబారికిన్‌ . 


= సంశయంబులేదు $ జగదీశుండగు రమా 
వల్ల భుండు వారి 3 వాంఛ లెల్ల 
సఫలితంబుచేయు * సర్వ సర్వీంసహో 
రక్షుకుండు దనుజ * శిక్షకుండు. 


* మకరాయనకాలంబున 
నకలంకోద్యానవన స 4 మాశ్రియు6 గడునం 
దకధరు నిరుపను భ క్తి ని 

సుకృతాత్శకు లెవ్వరైనం * జూచెదనేనిన్‌. 


, కలువ నిర్జుక్తులె యతి 4 కౌతుకమునం 
బొదలి పిమ్మట నిర్వాణ * పదము గాంతు? 
కాకుళాధిప మహీమ చే 4 'కాంతభక్తు 
లాత్ళ నుతియింప శ్రీవారి $ వా గ్రమునను. 


రికి 


ణి రికీ. 


రర 


87 


. అధికంబుగా నను[గహించు నివి మొదలగు సమస్త స్త పుణ్యదినంబులయందు 
హృాషీశేశు నారాధించు మరు ర్లు లిహాంబునం దనుదినభోగఛాన్యసంష పదై సి 
భవంబులం బొదలి యనంతరంబ శరీరావసాననమయంబున. నిత్యము క్త సేవి 


తంబగున్న వఏికుంఠపద (ప్రాపు లగుదు రనిన విని మునులు సంతుష్లాంతరంగు ' 


88 


ల రంత న మజీయు నిట్లనియె, 


చతుర్థాశ్వాసము 


నిరతము, నీగతి సంవ 

తరములు మాసర్తు పక్ష * సకలదినములకొ 
వరుస సమర్భన లఅలరకా 
తిరుకల్యాణోత్సవం బుోదీర్గ త వెలయున్‌, 


అది యటసిన, 
య 


వాహన యాగశాలలు వి వాహ సుఖోచితరత్న మంటప 
(పాహిత రత్నకుడ్య నవ * రంగ కవాట వితానగోపుర 
(శీవారి మందిరాంగణ వి * చిత నవధ్వజ స్యతోవా సం 
దోవాసుతోరణాదు లతి * తోరముగా రచియింపం జేసియున్‌. 


గిరి సదృశతర శతాంగో 

తర కరిచయ తురగశత ప * చాతిగ చీనా 
పరివృతులై చని కాకుళ 3 
పురగోపురమందు నృపులు * పొరింబారి ధరణిన్‌. 


కుడియ నియమింప సైనిక * వితతి యలరు 
రంగద(భంకపోర్చి వా * రాళికరణిం 

బటకుటీర సితధ్వజ * బహుళమనుజ 
కాలహాలధ్యను లెసలం గా 3 హాళలు మొజయ, 


ఆంత, 


కోరిన పప్పు బియ్యములు $ కూరలు గాయలు నాజ్య తైలకా 
క్మ్‌రపటీర చూర్భనవ 3 చిత్రపటంబులు ఖండశరూరల్‌ 

చారి కెడంపుబోళ లద * నంబుగం గం_చ బిడారు డొకు- బిం 
"కారము లుల్లసిల్లు నివి * డంబుగ 'నేతృుమహోోత్పవంబుగన్‌ 4 


అంతట సహ్యాజూ సరి దు 4 దంచిత తీర్భకృతావగాహు (శ్‌ 
"కాంతుని యోగ్యయానగతు $ గా నొనరించియు భదమంటపా 
ఇఛ్యాంతర సీమ చారువుణి 5 హాటక శోభిత సింహావీకి వే 


ఇదాంతవచవోవిలాస వసు 3 ఛావురళోటి భిజింపం బెంపుగన్‌, 
12 


89 


89 
90 


91 


92 


98 
94, 


95 


96 


CN 


90 వల్ల ఛాభ్యుద.'యము 


క. ఆశీణ విభవ మనలో వి 
లక్షణ వాద్య(పశేద 3 లాస్యము లలరకా 


లత కళ్యా ణాత్శక 
దీక్షంబాంచాహ్ని కాను దిన శుభ మొనరన్‌. 97 


మ. కలమాన్నంబు నవూపపాయసభఘృతాం 3 గార పసూపాది భు 
క్తుల సంతృపులయేసి విపజనసం  దోహాంబులం బొందుగా 
నలజై (తంపువళశు పక్షుతిరుక 3 ల్యాణోత్సవం బర్థి ది 
గలయఖ్యాతిగ 'చేయంగా హరిశతాం $ గ పాంగణారూఢతన్‌. . 08 


స. హొయలుగా నచటివై * |తోత్సవ సమయంబు 


నందున నంత [బ] పళ్ళుండనాథు. 
డాద్యంతళూన్యుండు 3 హారవిరించ్యర్థితు. 

డగు రమావల్ల భోం గ డతులవుహిను 
నుదయ్మ్యా.దిమోందం |బ * ద్యోతనునే వడి 

రత్న సానుమనోహా 3 రమ్ములై న 
రథముమై శోభా వి * రాజితంబుగ సిత 

చ్చత్ర ధ్వజాంచిత $ చామరములు 


మెజయ వేంచేసి జనపరం * పరలు పొగడ 

వందిమాగధకోటి క $) వార మమర 

గాననృత్యవినోద సం ? తాన వివిధ 
భూరి ఛేరీనినాదముల్‌ 3 భోరుకలంగ. 99 


సీ. సురభిచంపక తెల 3 పరివీ_క్షరంజిత 
కరదికికాసము 4 తరము వెలుగ 
స్వరయు క్రబుగ్య జు 3 సామ గానంబుల 
బాావ్మూణ్యకేణులు $ భజనపేయ 
మాళవ నేపాళ శ మలయాళ పాంచాల 
. చోళ భూపాలకుల్‌ 4 సురటు లిడల 


చతు నా శాస సము 9i 
కటక శభళిం గాంగ కాశ్ళీర పతులు వా 
_స్తములతో నాల వ ట్టములు పట్ట 


* సకశలజనరంజనీయ సం * చార విరళ 

వె ఖరికి న్నగతలమున 9 వలను మిగుల 

మాటికిని వేత్రవాస్తు లా $ ర్భాటముగను 

'చెరపీ గావించుచును బరా 4 బరులుసేయ. 100 


. రంగులుమోటు చవొకంపుం జె + రంగులు? జీరలు జెళురా పీంజలు౯ 
రింగులు వార? గట్టి బవి + శెల్‌ నొలుసుల్‌ మొదలై నజాళువా 

బంగరు సొమ్ము లంగముల $ చాగుగం దాలిచి మేళయు కనవా 

రాంగన లుర్విపై నభిన $ యంబున నాడ వినోదవై ఖరిన్‌ 101 


= రాజపథంబునం జనల $ రాజనిభానన లప్పురంపు వి 
భఛాంజితసౌధవీధి నను శ రాగము లుప్బతిలంగ నెక్కి నీ 
రాజనభాజనంబులు క $ రంబుల రంజిల నొప్పుదేవతా 
రాజి విమానరాజముల * రత్నపుటారతు లె త్తిరో యనన్‌. 102 


. నగరపురంధు లెల్లెడం బు $ నఃపున రుత్సవవేళలందునకా 

సొగసుగ మేడలం బొలిచి 5 శుభ్యతరాక్షత పుష్పమొ క్తికా 

ద్యగణిత మైన సిసలు న 4 యంబున. జల్ల జూడ నొప్పుని 
పగిడివిమానయానసుర 4 భావములపువ్వులవాన కె వడిన్‌. 108 


=, ఇందు నిభాస్య లుప్పరిగ 4 లెక్కిగవాత్సల నిక్కిచూచుచో 

నై 0దవఖండమాళు లయిశ యం గన లచ్యుత సేవ కేంగి గో 

విందుని ెండుపార్శ ముల 9 వియ్యపు మేళములకావహించి రకా 

చందము దోంచెం జ|కధరు 9 సన్ని ధిసౌధము లద్భుతంబుగన్‌ = 104 


. కొందటు మందగామిను ల 3 కుంఠితముంగళరంగవల్లి కా 

సుంద్లరభి త్తిభాగపరి 3 శోభితతోరణపార్శ భూము లం 

దందము మాజి హా క్రికపు 9 టారతు లర్పణసేయు టొప్పుంబా 
రండరథామ లెల్ల పరి 5 రంభణశేళికి వేడిరోయనన్‌. 105 


వల్ల ఛాభ్యదయము 


. హారవిభావణాంబర చ 4 యాద్యకలంకపరిష్మృతెంగులై  , 

వారిజన్నేత లిర్వు రొక $ వంకం గనుంగొనం బొల్సి రాబహి 

న్ర్వ్వరము చెంత నంచిత భు + జాంతర ఛాజనయుగ్గ్ణరంజిత 
స్ఫారకుచద్వయ ద్విగుణ |] భర్ముఘటంపునివాళులోయనన్‌ . 


. అరవిందాతశ్నీయొక ర్హు పాండురపటీ ౫ రాలేప మైనంతట౯ 
హరి యే తేర (బపత్తి త్రి హా స్తముల౯జే $ యం గన్నినం బొచ్చె ని 
ష్లురతత్సీనపయోధరద్ష్టయ మనే] స సుస్వర్హఖరక్టూర క 


రఘంరికాకుంఛయుగంబు కానిక యొసం 4 గం డెచ్చెనో నా వెసన్‌.. 


. అంగన లాగృహాంగణము $ లందు గనుంగొన నిల్లు రట్లు (శీ 
రంగదురంబు సామి శిబి * రంబులేేలౌడు వేళం దత్పుర 
(పాంగణ వాటికాతలము ఫే లందు విచితముగా రచించి యా 
సంగతి రంగుగా నీడిన * చక్కని బంగరుబొమ్మలో యనన్‌ . 


. చక్కి మోహానాంగి యల జవ్వని చివ్వున లేచి నవ్వుచుక౯ 
నికు౮-చు (_మొకుగాచుం దను వి $ నిర్శలకాంతులు పర్వ గర్వపుం 
జక్క వదోయిః బోలెడి కు 4 చద్భయముం ౫రు పారం దాళుచుం 
దకు-చు వచ్చె నొకళావని  తామణి తామరసాక్లు డాయగన్‌ . 


+ లెల్లనిచీరగట్టుక ర $ త్రికియ కాయిత మైనయట్లు గా 
నల్లన జిన్ని చస్షవ నొ" $ యారపుంబయ్యదం దూల నజ్జుమే 
నల్లుని నల్లగల్వపువు $ టమ్ము విధమున వల్పు గుల్క-గా 
నల్లని మేనితో నలి 3 నాతియొక రు సమిపవ ర్తియెై. 


* చాన యొకర్తు చన్నుగవ $ సందున. బయ్యెద నివ్వటిల్లుత 
ప్పీనపయోధరద్వాయము 3 పీక్కటిల౯ వెసం గంచుకంబున౯ 
గానల నయ్యె నాహారికి. $ గానుక 'దెచ్చుదదీయయావనో 
ద్యానవనో చితాతిగమ 5 తంగజజంభల సత్ఫలాకృతిన్‌ . 


. కులుకుమిటారి గబ్బి చను 3 గుబ్బలకోమలి యోర్తు థూ రతళ 
వలిపపురై కపె జరుగు 5 వాటముగా వలెవాటుపై (ట కొం 


106 


107 


108 


109 


110 


షష 


ణా 


చతుర్థాశ్వాసము 98 


గలర మురారి. గన్లి"న ర శే యంబున రా గుచయుగ్న మయ్యెడళ౯ా 
వల నిడీ తెచ్చుజక్క-వగ $ వం దలణించు మనోహారాకృతిన్‌ 118 


. మగువలు కొంద అెల్లెడల $ మాడుగుల౯ వన్సియించి గుంపులై 
జగదభివంద్యుండై న హరి 9 చందము పొందుగం జూచి నెమ్మది౯ా 
బొగడ దొడంగి రీగతి న * భోవుణి జృంభితకాంతిజాలునికా 
నగధరుం బద్భనాభో సుగు శ ణంబులుః బల్బ్మరు నుగ్దడింపుచున్‌ 118. 


ద కావ తార ములు 


- చామ యితండు తామరస $ సంభవునిం గికురించి నై గమ 

సోమ 1మలిముచుం డుదధిం * జొచ్చిన దా మగమినురూపమై 
సోమకు. (ద్రుంచి యానలిన 3 సూతికిం చెచ్చి తదీయ్లూముగ్యజు 
స్సామములు న్నధర్వణ మొ * సంగెను దొల్లి యుడారవైఖరిన్‌. 114 


3 అమృతా వేశను దేవదానవులు దు $ wy మహామందరా - 

గముం గవ్వుం బొనరించి వాసుకి నమో 3 ఘ స్థెర్యత౯- రజ్ఞుగా 

నమరం జుట్టి మధింప (దద్దిరి భరం 3 బై యాగలలేకున్నం దాం 
గమశాకారము బూని తాల్చెం జరమాం 9 గంబందుం గంజాననా. 1115 


. పుడమియు. జుట్టం జుట్టుకొని $ పోవల నాతపనీయనే తుని౯ 

బొడ వడంగించ వే సవన * పో(కత్రియునై రభసం బెలర్ప ముక 

జలనిధి బొచ్చు యీోతం డతి 9 సావాసశాలి సురానుకూలుం జై 

తడయక కొమ్మునక ధరణిం * చాలిచి (క్రమ్మర నుద్ధరింపలకే, 116 


. చఎరవక తాతికంబమున 9 'వెల్వడి దివ్యులు సన్నుతింపలా 

నరహరి వేషధారి యయి * నాలి నతం డతినిహ్షురంబున౯ 

బూరలు తజి౯ హిరణ్యక శి 3. ప్రకా నఖరో(గతరాసిధారలకా 

బారిగొని తత్తనూభవునిం  (బ్రోచె ననూనపర్మాకమంబునన్‌ , 117 


"* 1. క, మువల్లభుండు చ మమలివల్లభుండం. 
Caw 


94. వల్ల భొఃభ్యు ద యము 


ఉ. వారిజన్నేతి తొల్లి సుర $ వర్యునకై బలిచక్రవ ర్తినిం 9 
జేరి పద్మత్రయం బవని 4 జిత్తము రంజిల -వేండి యామెపాళా 
దారురసాతలంబునక్రుం $ డాంచిన వామనదివ్యమరా ర్తి నిం 
జార న్మాకమించె నభీ $ యాతివిఘాతి జగత్‌ (పపూర్తుండై. , 118 


చ, ఇరువది యొకఠామాబు వసు * ధేశవశేణ్యుల గండుగొడ్డట౯- 
బొరిం బరిమార్చి త్మద్రుధిర + పూరము నై దునదంబులై తగళా , 
ధరణి నొనర్చి దేవపీత్స 4 తర్చణముల్‌ రచియించినట్టి యా 
పరశువహాభిరామతను 3 ఛాసితుండై నత డీతంజే సుమో !. “119 


ఉ. చందనగంధి కౌరిగుణ * సంగతు లద్భుతరీతులా దశ 
స్యందననందనుండయి రశ యంబున గానల ేంగి జానకీ 
సుందరి గోలుపోమి రణ శీ ఛూరకపీప్రాకరంబుం గూర్చియు౯ 
బొందుగ వార్థి గట్టి శర 4 పూరముచే దశకంఠుం దు్రంపండే. 120 


చ కరమిన లాంగలం బమరం 3 గాలియళేదికి నగ్యజన్నుంతై 
సురభులం గాచి బాల్యమున 4 జొక్కపు గోపనితంబినీసము 
త్క-రపరిరంభ శేళిం దగి + డై త్యసమూహముం దంచి హ స్తినా న 
పురిం బెకలించె నీ పురుష * పుంగవుం డద్భుతవిక/మంబునన్‌ 3 12! 


చ. చలదళకోటరంబునం బి 3 సన్నత నొందియు జొద్ద భావనా 
బలమున రాకుసాంగనలు 3 భగ్నతరవితజాలు లాటగా 
నలరిచి మార్లణాకృతియు $ నై తి)పురంబులు నొక్క-పెట్టునం 
గెలిచెం దదీయసాహసము ₹ కేవలమే వివరింప మానినీ. 122 


చ కలికి తురుమ్వు-రాణ్ణికర 3 గర్వ మడంప వహాయాధిరూఢుంణె 
మెలయగుచు మార్తురం గెలిచి * మేదినిం దొల్లిటిభంగి ధర్ముముల్‌ 
నిలుపలలం డితండు కమ * నీయ గుణాకరు డబ్బ నేత్తుఏండు 
జ గ్రలకనకాంబరుండు రిపు 3 జాలనిబర్గ ణళే 'ర్యధుర్యుండై . 128 


మ, లలనా, యీతం డనంతపాలకునిపా * లక్రా బాలవిప|క్రియా 
కలనాదంభత భూమిదాన మడుగం 3 గారుణ్యుడై యియ్య భూ 


చతుర్థాశ్వాసము 95 


తలడాఫవంబు పరి(గహించె నిఅన ద్ధాతీశుభాగ్యంబు చిం 
పలరం గాపుర మిోపురంబు రవుణీ +? యం బయ్యె నం చెంచంగాన్‌. 194 
లకీ (శ్రీవారుల వాదము, 

చ. విభవ మెలర్బం జ|క్రి తిరు * వీథులం శేంి జగజ్జీగమ స 

(దభస మహార్భటిం దిరిగి రా నపు డాధ్వని యాలకింపలా 

నభినవగీతవాద్యనట $ నాదివినోదపటిష్టుం డౌ స్వయం 

{పభు వని తోంచి లవ్మేయుం గ + వాట నిబంధన దండన పుథన్‌. 125 
క్ల (పణతరుచిరాంగ నారా 

యణ దోరంతర నిరంత 3 రాశయ యగుచుకా 

(బణయామర్గ ఇమున స 

ద్దుణవతియగు చెలిమికశ్తౌ ్‌ తో నిటు పలిశెన్‌. 126 
ఉ. ద్వారసమిపభూస్థలి న $ దభతరార్భటి భేరికాను భోం 

'కారనినాదశై రవము * గాం బరివారమహాజనంబుతో. 

జేర వచ్చి నిల్చిరి వి $ చిత్రము వా రెవ రిట్లు ర్మాత్రి రాం ౪ 

గారణ 'మేమి యం చడిగి  (౫క్కున నాకు నెజుంగం జెప్పుమో ! 127 


వ అని నియమింప న-చ్చోటికిం జని వారలతో ని ట్లనియె. 128 


ఉ. రాయ మహానుభావ యప 3 రాతిరి లోకభయంకరంబుగా 
నాయుధపాణు లయ్యు నభి * యాతిపరంపర6 బెం పణంప వి 
చ్చేయుటగాక యంచు మది: * జింతిలి ని న్నడుగంగ6 బంపే చ 
బాయ ఏిరోధు లెవ్వు రని సంశయ మె క్తి రమావధూటియున్‌. 129 


వ, అనిన (శ్రీహరి యిట్లనియె, 180 
ఉ. వారిజగంధి దిగిషిజయ * వైఖరి లోకచయంబునందు బృం 
దారకవారయు క్తముగ 4 నారదతుంబురగీయమాన సం 


బారుడ నౌ "బతీంగియును * సాగరజాధవు నన్ను నాగి యా 
చేరిక రాయబారము వి * చితముగా రచియింప శేటికిన్‌. 181 


వ. అనిన (శ్రీదేవి యిట్లనియె. 182 


96 వల్ల ఛాభ్యదయము 


ఉ. కె రవబాంధవు౯ విడని 5 కౌముదిచాడ్చున మేఘయు కృశ్ళం- 
గారతటిద్విభాతి. గుతు 3 కం బలరం భవదీయ'చారువి 
స్ఫారభుజాంతరా[శ్రయముం ఫ$ బాయని న న్నిటు నిల్చి ర్మాతిసం 
చార మొనర్చు కేమి కడు. జాగుగ నిట్లు జనార్షనాహ్వాయా, 188 


వ హారి యి ట్రనియె. 184 


ఉ. సుకరముగా [పవేశమగు * సూరిజన స్తవసీయు నన్ను నే 
టికి బహు తర్జన నంబుల గ 4 డింది వీవర్లత చూచి దేవతా 
(పకరయు తంబుగా బయట 4 వాకిట నిల్పి మదీయ 
నికరము లెల్ల నించుక గ 4 ణించక తాపనసేయు దిందిరా !. 185 


వ్‌ (శ్రీదేవి యి ట్లనియె. 186 


ఉ. కాముకవృ త్రి నం కని + కారము తేక భవత్స) సేవ 
సోవయుతంబుగా రజని $ దొంగలు (ద్రిమ్మురునట్టి నా 
"చామరు కితిగాం దిరిగి శ పాయని కూరిమితోడ వచ్చి తౌ 
నేమము గల్లు నీదు కర శ బీయము తేటపడ౯ా జనార్దనా! - 187 


వ. హారియి ట్లనియె. 188 


ఉ. పాతకుల౯ వధించి నిర $ పాయముగా నిల సజ్జన ఘముం 
ట్రీతి దలిర్బం (బోచి యభి * వృద్ధిగ ధర్ముము నిల్బం గోరి వి 
ఖ్యాతిగC బుక్చైదక (బైకియు $ EI నెప్పుడు దుష్టరాత.స 
వాతముతోడ యుద్ధ మొన 4 రకా బహుకాలవిలంబ మయ్యెడిన్‌..' 189 


వ (శ్రీదేవి మయ . 140 


చ. శిరమున నావహీ ల్లు తుల 9 కీ సిసముదంచితసౌరభంబు మి 
యురమున స్తీ) న మగు + చుండును దేవరకుశీలో జగ 
దృరణనిళ"ంత వాసనలు 9 తావకనాభివిధాతసౌరభం | ల 

- బిరవుగం బాదపద్దుముల $ నేర్చడులా నిగమాంతవాసనల్‌'. 14] 


చతుర్థాశ్వాసము 


. అట్టి నీతీకు మేనియంశదనఘ చరిత 


గంధమృగ నాభికాపువ * కలితముగను 
పరిమళించుట 'దేమొకో * ఛాసురముగ 
వింతలయి తోచు మదికి న 4 త్యంతముగను, 


. వారి యి టనియె. 
౧ 


. దుష్పనిశాచరేం[ద్రుల చె * దుర్కొని భండనసీమలోన నా 


కష్టుల నందం దునిమి * కౌతుక ముప్పతిలంగ౯కేయం చా 
విష్టతరంబుగా సుర ల 4 నేకవిధంబుల. బువృపూగముల్‌ 
వృష్టి యొనర్ప నయ్యె నభి 3 వృద్ధిగ వాసన నిందిరాసతీ !. 


శ్రీదేవి యిట్లనియె. 


- సురుచిర పూర్ణ చందుగతి * సొంపగు మిముఖమండలంబునే 


డరయ హిమాంబురీకర చ $ యంబునం దోంగు కుకేశయంబు న్థా 
జిరుచెను టావహిల్లుటకు. 5 జిత మి దే మొకొ జారచోరెకే ' 
ఖర కపట ప్రవీణగుణ 4 కౌళల కేశవ నందశె శవా ! 


. హారి యిట్లనియె. 


. గమనశతాంగ ముద్ధతము $ గాం జనునప్పుడు చామరాతప 


(త్రములు వహించువారు నను 4 దారొని కూడంగలేక వీమ్మటక౯ 
(గమమున నిల్పగా(తమున * రాతి సమిరము సోశకున్న నీ 
చెమటయు నంకురించె సర * సీరుహసద్వదనా నిరంజనా !. 


(శ్రిదేవి యి టనియె. 
«౧ 


+ బాలశశి పభ౯ మదన $ భాసురచాపశిఖాభవ( కరే 


ఖాలలితంబులై మృదుల $ గాతము కింశుకపుప్పసౌమ్యకీ 

లాలము లుల్ల సిల్ల బహు $ భంబుగ నీనఖరాగరేఖ లే 

లోలితమయ్యెం దామరన $ లోచన యానతి యిమ్ము సమ్ముతిన్‌ 
18 


97 


142 


148 


145 


146 


147 


148 


149 


150 


వల్ల భాభ్యు దయ ము 


. అనిన (శ్రీహరి యి ట్లనియె. - 151 


చ. అడవులయందుం జెంది మృగ శ యారతి భూరుహాకుంజపుంజముల్‌ 


తడయక చొచ్చి వచ్చుతజి 3 దాశినమండసకొంకిముండ్ల చే 
నొడలున జీర లయ్యె నఖ 3 రో గకృతంబులు గాను కాయమే . 
ర్పడం గనుంగాంటివేని యప 4 కీ_ర్తి మనంబును చెంద దిందిరా. 152 


. అనిన శీజేవి యి ట్లనియె. 158 


చ. అరయలో మా కికానికట $ మందు వసీంచిన వి[ద్రుముంబు నా 


దరవాసిత (శదీప్త పవమగు + తావకవింబఫలాధరంబు ని 
హురతర కీరచంచుపుట 4 చుంబితేప లవ లేఖం బొల్చు సుం 


దర రదనక్షత్మవణ యు 3 తంబుగ -సేమికతంబొ తెల్బుమా ! 154 
వ (శ్రీవారి యి ట్లనియె. వ. 155 
చ. సురసముదాయమాన్యము] వ 4 చో పరుపాసురసై న్యదై న్యము౯ 

బరువడి నొందంజీయుళళి $ భాసుర పాండుర పాొంచజన్యముక్‌ స్ట 

ఉరవీీ నొ & యూంద నధ 3 రోష్పతలంబున నిట్లు గంట్లుగా 

నొరసిన యట్టి నొక్కు, లివి $ యోకలశాంబుధికన్యశౌమణీ !. | 156 
వ (శ్రీదేవి యి ట్రనియె. 157 
క 


. హారినీల నిభశ్యామల 


తరసుందర తావకాచ్చ. 3 తనువందున సు 
స్థిరకాళక్ళీర హారి(దా 


స్ఫురితాంకము లేము * పురువపుంగవ చెపుమా ! “58 
స వికచారవిందవాల్లక 


నికరాకర నికటభూమి * నిలిచినయెడలకా 
(పకటముగ మారుతావాతి a + 
నకలంక (పసవరజము $ లంక శుభాంగీ ! 160 


ఖు | ఫ్ర అ 
1. “* వవోఃపరుపహా *” వచఃపరును అనుటకు కవీ * వవోపరువ. ” అని వాడియుండై 


“నేమో | ’ 


EX 


ప (శ్రీదేవి యి ట్రనియె. 


* జగములకెల్ల సాథ్నీ వయి + సర్వమయుండన్రు నైన నీకును౯ 


చతుర్థాశ్వాసము 


న (శ్రీచేవో యి ట్రనియె, 


* పుండరీక నిభంబులై +) భువనమోహ 


నంబులై నట్టి మా నయ $ నంబు లిప్ప 
డరుజికాంతి * యుతంబులు శ నగుట*ేమి 
కారణంబు సుధాబ్ధి సం 4 చార ఇవెపుము!. 


= వారియి టనియె. 
ap) 


. వనజదళాశీ చె త్వ పరి  వారమునెల ననుర ణంబువేం 
0 ౧౧ 0౫ 


గనుంగొన నయ్యె నీ యరుణ $ కాంతి మదీయ విలోచనంబు ఫ్రీ 
యనువుగ నున్నరీతియు య 4 థార్ధతరంబుగ సాత్నీరాపణం 
బును రచియింతు నింకం దల $ పోయక నమ్ముము నెమ్మనంబునన్‌. 


ిదగ్గవగుసాశ్నీ మెవ్య రిలం 4 దామరసాత్ష యొజుంగం జెప్వుమా 
మగువలు ముగ్గలొదు రేను $ మానము మానుపు మన్న నా సమా 
పగు లగు నింద్రాం జందుని న $) భస్వ దనంగుల నుగ్చడించినన్‌. 


1 (శ్ర్రీచేవి (మజియు) ని ట్రనియె. 


, చపలత నర్ధర్యాత్రికడ 5 సం యవివర్యునిపంచం చేరి సీ 


చపుగృకవాకుచందమున $ శ్రబ్ల 'మొనర్చియు గాతమాంగనకా 
“పటము చేసి కూడె నటు 4 గాక జగం బెజటుగంగ గోతఖే 
దపునటకుండు నీకుం దగు 3 తథ్యపుసాత్నీ బిడౌజుం డచ్యుతా ! 


* జనకుని వెల్లంబుచ్చి సవా 3 జాగృవావాటికిం చే టొొనర్సి వం 


చన గురుపత్ని జెండియు ని * శాచరుండై న కళంకదేహి పు 
టన సుతుతోడ వైరము క  డిందిగం బూనుచునుకా (బదోష మం 
దున నవతారమైన బహు $ దోవీ. నిశాపతి సాశ్నీ కర్టృమా, 


Sc ర ల్‌. 
1. చ. సమన్విగంబులగు 2. దగియగు సామీ, 


161 


162 


168 


164 
165 


166 


167 


168 


169 


100 వల్ల భాభ్యదయము 
వ మజీియు గంధవహా నిందితంబు. న 170 


ఉ. చంచల రీతి లోకపరి $* చారకవృ త్తి సమ స్తమానిసీ 
వంచకుండయ్యు మర్మము ల$ వశ్యము లంటుచు నుండు గానరో 
వించుకయిన సద్దుణము $ లీతనియందు గణింపం గంచుకీ / 
సంచయభు కమై తనరి $) చావక చిక సమోారుం ఉడారయన్‌. [71 


ఉ. వావిరిం బూవుటమ్ములను $ వారక చెల్లెలు దల్లికూంతురు౯ 
భావము దకి యెల్ల పుడు $ పాలసువృ త్తిని నేర్చుచుండి యా 
ఫోవక మానభంగ మయి 4 పోడిమి లేక చరించు నీగతి౯ 
వావి యొజబుంగనేరని వి ? వర్టుండు భావజుం డెన్ని భంగులన్‌ . 172 


క, కొరగాని యట్టి కుహనా 
పరివారము మోకు గలదు $ బహుసాత్నీకి ఛా 


సురముగ నెల్లపు డదియే 4 
వెరనుగ నటియించుమా వి 4 వేకధురీణా !. 178 
వ. హరి యి ట్లనియె, 174 


ఉ. శతమఖముఖ్యులై నబహు 3 సాత్షులనెల్ల 6 దిరసరారించి ప 
ల్క్‌తి విశ నెద్ది మైనం బరి * కింప నుపాయ మెబుంగరాదు స 
మ్మత మగునట్లుగా నొక [ప మాణ మునర్చెద నన్న నప్పుడు౯ 
జతురతర్మాపమేయగుణ 3 శాలివి సీపరిమాణ మెట్టిదో. 175 


వ, హారి వుజియు ని ట్రనియె. 176 


చ సలిలభర |పవాహమున * సత్యముసల్పెద జాత'వేదకీ 
లలవడిం జొచ్చి నేను మృదు * లంబుగ వచ్చెద ఘూరసర్పముల్‌ 
వలనుగ6 గేలం బుద (ధ్రు $ వంబుగ నమ్మిక దోంచునట్లుగా 
సలిపెద బాస చం[దసహా ఫ జా జలజాయతచారులోచనా ![ “ 177" 


వ (స్ర్రీజేవి యి ట్లనియె. 18 


చతుర్థాశ్వాసము 


. వారిధి మధ్యమందిర మ $ వశ్యము నొంది దవానలంబును౯ 


బారణచేసి [కూరతర 4 పన్న గరాట్సరితల్పమందున౯ 
ధీరతం బవ్యళించుటయు 4 చేవరవారికి నై జకృత్యముల్‌ 
గారడి చూప నేమిటికిం $ గాంతలచెంతల వింతగా వారీ ! 


+ అనిన హారియి ట్రనియె. 


. సరసిజప[తనేేతి నెర $ జాణవు నీవు నసత్యముం దిర 


స్కరణమొనర్చి పలిోనను $ సాహాసవైఖరి దూటణి తౌ బి 
పరుషతరాంతరంగలు కృ 4 పారహితేల్‌ తరుణుల్‌ తలంప వే 
గిరముగ నీదు కోశె- యెజిం * గింపుము తద్విధ మే నొనర్చెదన్‌. 


+ అనిన, 


- (శ్రీపతి నాదరంబునం గు 3 శేశయమి త్రునిం గర్శసాతీ ను 
గ్రీపితలోకలోచచనునిం 3 దిగ్గకరు౯ా భువనాప్తు -వేదవి Y 


ద్యాపరిచర్యు నర్యము న + హఃపతి సాశ్నీ యొనర్పుమోా తిరు 
కాపులు పుత్తు నంచు. బలు 3 కళా హరి హరకటాత.వైఖరిన్‌ i 


=. ఛావమునం దలంచిసవి $ ఛాకరుం డేగ దూర్చు నెజ్బగా. 


గావిరిపాజ నంతట శు 9 క (పకరార్భటు లుల్లసిల్లంగాం 
గోవెల నెల్రెడం జెలంగి శ కూయలం బుమ్క-రోగసా చయ్యన౯ 


_ గావలివారినిం బిలిచి $ కాపులు దీయ ననుజ్ఞ యిచ్చినన్‌ 


అంత. 


. రాజచురిత లై పుర 


రాజానన లెల్ల దేవ 4 రాజున కొగి నీ 
రాజనము లొసంగి పూవులు 
లాజలు నత్తతలు. జల్లి 4 లాలనచేయన్‌. 


. పొలయలుక మాని యొయ్యనం 


““లుముల జవరాలు విభుని $ గన్ఫోని కౌతూ 


101 


179 


180 


181 
182 


188 


184 


[85 


102 వల్ల భాభ్యదయము 


ACh 


పాల మలరం గలసి కాంత్షయు. 
దళుకొ త్ర వినోదరీతి శ దనరగ మజియున్‌. 187 


; శీకాకుళాహషయ $ శే(తంబునందున 


రచియించు సుకృతంబు $ రమ్యుముగను 
కొంచెమైననుగో జి 3 గుణితమై యొప్పుగ 
నచ్చటంజేసిన 3 యఘములెల్ల 
నప్పుడె నశియించు * ననుమూనమేలేదు 
హారికృతంబులు విన $ నఘహరములు 
ఈ [పకారంబున 4 నాసలిప కాకుళపతి 
మాహాత్శ మనెడి 3 యామహితమైన 


వల్ల భాభ్యదయ మిది శ వలను మిగుల 
వినిన జదివినవారికి $ విభవయు క్తి 
నాయురారోగ్యసంపద $ లతిశయిల్లు 


సిందిరానాథుకరుణం 3 జెన్నొంది యెపుడు 58 


. హరినారాయణవనానుదేవ నరసిం శ హోనంద గోవింద నీ ల. 


ధర దామోదర చక్రపాణి యనుచు౯ 3 ధ్యానంబుంగావించు న 
న్నరజాలంబున కిష్టవస్తు స్తుఫలసం 4 తానం బొసంగున్‌ దయా 
పరు డాద్యంతవిహీనుం డచ్యుతు(డు A$ ర్వాణార్చితాంగుం డిలన్‌. 189 


* హితము మెజయసూతు 3 డ్మీపకారమ్మున 


నానతీయకెన * కాదిమునులు 
విని ముదంబుతోడ $ విశదంబుగాం గాకు 


శేశుభ క్తి. బొదవి 3 రెలమి వింగుల, 190 


: అనిశధ్యానమునిందలోక హృదయా 3 ఫైధిషఘ్టపాదారనిం 


దనతానంద జగన్ని 'వేశవరదుం 3 డాదుర్దన శేణిఖం 


చతుర్థాశ్వాసము 108 


డనచ(క్రాసి గదాదిసాధనసుక్సు 3 షాకాలదేశాధివా 
స నరాధీశ్వరపూజ తాం ఘియుగ సం $ సారార్థవోత్తారకా. 191 


క్ర (శ్రీరమ్యతర భుజూంతర 
నారదతుంబురసుగాన $ నందితగంగా 
వీర శరణ్య సమాగత 
శారిజ భవ రుదగేోయ 4 వల్లభరాయా ! 192 


(సగ్నిణి.. శ్రీరమా వల్లభా $ శీరవారాశి సం 
చార ఘోరాబ్టి సం శ సారరత్నాక రో 
తారపాదారవిం * దానతానీక మం 
దార బృందారకా 3 ఛారనారాయణా ! 


గద్య. వది (క్రీము త్తి లిరుమల తాత గురు భురుచరణారుణాబ్దయుగళ స్మమాశ 
యణ _దురితలతాలవిత, హరితసగో తపవ్నిత భట్లకెనును ర్తికృల్లోద్భవ 
గోపాలసచివతనూభవ  విద్వజ్ఞనవినుతాభిరామ కోదండరామ(పణీతం 
బైన (బహ్మాండపు రాణో _తరఖండంబున వల్ల భాభ్యదయం బనెడి ర్ఫీ కా 
కుళవ్నేత మాపహాత్బ ట్రంబునందు సర్వంబును జతుర్ధాశ్వాసము. 


గః వి క్రమా ఖ్యాబ్బ కార్తిక $ విశదపత. 
పూర్ణమాసికి వల్లభా * భ్యదయమె ల్ల 
బూర్టిగ నొనర్చి భట్లపెన్‌ $ మ ర్తివంశ 
రత్న మిాభువి కో దండ $ రామసుకవి. 





జ ye గం లాటీ 
ky త జేకగాయు ౧ థ్‌ కొప గటు... 
WF mn 

a "3 Wo pe Aa TED SALSA SATO LMAO ౧ + 


ళ్‌ శ్‌ “yy = | (2 
శ + లిగా నషం గర్‌ గంగాం గధిపేిగి వొచిచెట్తని! 7, 
|. 





